





MUKUNDA VILASAMU - Telugu classic by Kanadam Peddana 
Somayaji of 18th Century A. ప. 


Edited by Dr. R. SRIHARI, M.A;Ph.D. Reader, Dept of Telugu, 
University of Hyderabad, Hyderabad, Andhra Pradesh. 


తెలుగు విజ్ఞాన పీఠం 
పాద రాజాదు - 500004, 


పచురణ: 65 
పథమము|దణ 1985 
[పతులు 2000 

వెల రూ. 10-00 


పతులకు : 

తెలుగు విజ్ఞాన పీళం 
కశాభవనం, వ ఫాభాదు, 
"పాద రాజబాదు = 500 004. 


ము [ద ణ; 

చార్‌ మినార్‌ ఆర్‌ _పెంటర్స్‌, 
అ 

సికిందరాబాదు - 500 008. 


భూమిక 


జాతి సాంస్కృతిక జీవనానికి లలితకళలు దర్పణం వంటివి. అటువంటి 
'లలితకళలలో సాహిత్యం [ప ధాన మైనది. సాహిత్యం రస పదాయిని, సౌందర్య 
దర్శిని కావడంతోపాటు సామాజిక ప యోజన కారి కావడమే ఇందుకు 
కారణం. వర్తమానం భూత భవిషత్తులకు వారది. కనుక గతకాలం సాధించిన 
సత్ఫలితాలను పదిలపరిచి, వాటిని మరింత సుసంపన్న ంచేసి భావితరాలకు అంద 
జేసే బాధ్యత నెర వెర్ఫ్ళారలి. 


ఆం[ధ(దేళ్‌ సాహిత్య అకాడమీ ఈ బాధ్యతను నిర్వ రి ౦చడంలో 
(పాచీన కావ్యాలను పదిమందికి అందువాటుచే ని నిమిత్తం వాటిని ము[దించే, 
పునర్ము| దించే పథకం చేపట్టింది. వింద్యాంసులచేత చక్కగా అధ్యయనం 
చేయించి, కవి, కా వ్యాలగూర్చి బివుల మైన పీఠికలు రాయించి, అట్ల ముద 
అలో పొందుపరుస్తూ వచ్చింది. అదే విధంగా సంకలనాలు, ఆసక్తికరమైన 
అధ్యయ నాలు కూడా [పకటిన్తూ' వచ్చింది. 

ఒక సాహిత్య రంగంలోనేగాక, తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని 
చాటిచెప్పే ఇతర రంగాలలోకూడా జరుగుతూఉన్న కృషిని మరింత ముమ్మరం 
వేసి పకీకృతంచేసి ఉదాత్త స్థాయికి కొనితెచ్చే సదుద్దేశంతో మాన్య(శ్రీ) 
నందమూరి తారక రామారావుగారి నేతృత్వంలోని రాష్ట్ర "| పభుత్వం ఇటీవల 
తెలుగు విజ్ఞానపీఠం నెలకొల్పింది. తెలుగు సంస్కృతికి సంబంధించిన వివిధ 
రంగాలలో కృషిచేస్తూఉన్న భిన్న (పభుత్వ పోషిత సంస్థలను [పన్తుళ రూపా 
లలో ఉపనంహరిం చి, అవి చేస్తూ వచ్చిన కృషినీ, లతించిన ్యయాలనూ 
విస్తృతంగా: పటిష్టంగా కొనసాగించవలసిన బాధ్యత తెలుగు విజ్ఞాన పీశానికి 
అప్పగించారు. ఈ పరిణామ కాలంలో, ఆం|ధ్ర|[ప్రదేళ్‌ సాహిత్య అకాడమీ 
ఇదివరశే |పారంభించిన (ప్రచురణలను అెలుగు విజ్ఞానపీథం స్వీకరించి (ప్రక 
టిస్తున్నది. (పస్తుత [గంథం ఆ కోవలోనిచే. 

“ముకుంద విలాసము” అనే ఈ పబింధం పద్దెనిమిదో శతాలి ఉత్త 
రాశ్చానికి చెందిన పండితకవి కాణాదం పెద్దన సోనుయాజి విరచితం. అష్ట 


మహిషులలో ఒకన్వైన భదారేవితో (శ్రీకృష్ణునికి వివాహాం జరగడం దీనిలొ ని 
(ఫధానేతివృత్తం. నన పతీ భా వ్యుత్పత్తులను జోడించి ఈ |పబం ధాన్ని 
లనమందరంగా బంధకవిశా బంధురంగా తర్చిదిద్దాడు 'వెద్దన. 


మైదరాజాదు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో రీడరుగా పనిచేస్తున్న 
డాక్టర్‌ రవ్వా (శ్రీవారెగారు ఈ |గంథాన్ని సంపాదించి, నమ[గమైన 
వీఠికను రూపొందించారు, 


ఈ (పచుకణ పాఠకుల ఆదరణకు నోచుకోగలదని మా విశ్వాసం, 


తేది. ఉఎ11-19085, తూమాటి దొణప్ప 
పాద రాజాదు. (ప త్యేకాధికారి 


వుట 

ఆముఖ౦ 1 
అవతారిక 1 
ద్వారకా వర్ణన 26 
(శ్రీకృష్ణుని వర్గ న ల4 
శ్రీకృష్ణుడు ఇం|ద|పస్ట పురమునకు నెళ్ళి తిరిగి 

ద్యారకకు వచ్చుట 40 
మయుడు (శ్రీకృష్ణునికి కైవతక పర్వతము వై 

కీడారామమును నిర్మించి యిచ్చుట , 4ర్‌ 
కీడారామ వర్ణన 48 
మయుడు నిర్మించిన |కీడారామమున ఇం[దుడు 

వారిచందనాది వస్తు సమితిని ఏర్పణచుట 49 
గదుడు కేకయ పురమునకు వెళ్ళి తిరిగి వచ్చుట ద్ద 
గదుడు భ|[చా సౌందర్యమును క్రీకృషునికి తెలుపుట ర్‌బి 
వనంత వర్ణన 56 
వనపాలకులు (శ్రీకృష్ణునికి రై వరక పర్వతమందలి 

కీడారామ శోభను వివరించుట 62 
(శ్రీకృష్ణుడు రై_వతక పర్వతమునకు వెళ్ళు “ “64 
వనపాలకులు (శ్రీకృష్ణునికి నై వతక శోభను షష. 

వివరించుట 64 
ర్బష్టుడు ల.వతక పర్వతమంగలి [కీడావనమున 

ఏవారించుట 67 


ద్వితీయాశ్వాసము 


రీ కాషుడు [కీడావనమున వివారించుచు ఒక 
(లస 
సురసాలమువై రాచిలుకను చూచి 
దానిని పట్టుకొ నుట 
చిలుక మనుజ భాషణములతో (శ్రీకృష్ణునితో 
పలుకుట 
మని నుతించుట 
చిలుక (శ్రీకృష్ణుని స్తుతిం 
చిలుక భదా వృత్తాంతమును (శ్రీకృష్ణునికి తెలుపుట 
చిలుక భ చాదేని సౌందర్యమును (శ్రీకృష్ణుని వివరించుట 
చిలుక తెచ్చిన భద చి|శపటమును చూచి 
(శ్రీస్ఫాష్ణు డామె సౌందర్యమును వర్ణించుట 
చిలుక కృష్ణుని అంత పురమునకు వెళ్ళి వారి పట్టపు 
రాం|డకు తన విద్యా మవా_త్త్టమును "తెలిపి 
కేకయనగరమునకు తిరిగి పోవుట 
కృష్ణుడు భ|దశై పరితపించుట 


తృతీయాశ్వాసము 


చిలుక కికయ పురమునకు తిరిగివచ్చి భ|దకు 

శ్రీకృషు డిచ్చిన పుష్పహారము నిచ్చుట 
చిలుక భదకు (శ్రీకృష్ణుని సౌందర్యమును వివరించుట 
సాయంకాల వర్గన 
చం[దోదయ వరన 

ణి 

మన ఛాద్యుపాల ంభము 
భ| చాదేవి విరహ తాపము 
పాత 8కల వర్ధన 
చెలికత్తెలు భ|దను ఉపవనమునకు తీసికొ నిపోవుట 
ఉవనన వర్ణన 


78 


77 


{7 
79 
82 
92 


116 


124 
128 


196 
187 
142 
144 
147 
158 
156 
150 
158 


Vil 
జల కీడా వర్ణ నము 


కేకయరాజు భదకు న్వయంవరమును చాటుట 


న్వయంవరమునకు వచ్చిన వివిధ రాజులను. 
చిలుక భ|దకు పరిచయము చేయుట 


భద (శ్రీకృష్ణుని వరించుట 

తనమై కవిసిన రాజులను (శ్రీకృమ్ణుడెదుర్కొ నుట 

భ|చా (శ్రీకృష్ణుల వివావాము 

 శుతకి ర్తి భదకు బుద్దులు చెప్పుట 

భ [దొ శ్రికృష్ణులు చ్వారకకు తిరిగివచ్చి 
సుఖసంతోపాలలో ఓలలాడుట 


9 fe పల 


160 
165 


172 
178 
179 
188 
192 


198 


ఆమ్హఘుఖం 


గద్వా లనంసాన౦ 
ఫి 


విద్వుశ్క-వి పోష ణకూ, సాహిత్య వ్యా ప్రి! వి ఇపఖ్యాతిగా౦చిన గద్వాల 
నంసానం తెలంగాణంలోని నంసానాలలోకెలా అ|గగణ్యమై'విద్వర్గ ద్వాల గా 
(0 9 ap 6... గ 
(ప్రసిద్ది పొందింది. “మా గ ద్వాలకు రాకయున్న. గలదె మాన్యత్వ మీనా 
టికిన్‌' అని ఓక కవి గర్వంగా చెప్పుకోదగ్గ గొప్పకీర్తికి పాతమైనది. గద్వాల 
(ప్రభువులు పాకనాటి లెడ్డు. ఇంటి పేరు ముష్టిపల్లి వారు!. మి (డినిమిళ్ళగో। తీ 
యులు.2 వీరి వంశానికి వెద్దా గెడ్డి మూల పురుషుడు.3 ఇతడు మొదట ఐజ, 
కందనూలు (కర్నూలు) సీమలవె నాడగెడరికాన్ని నంపాదించినాడు, 
పూడూరుసీమకు నాడగెౌడుగానుండిన వీరారెడ్డి కూతురైన బక్కమాంబికను 
విబావామాడి ఆసీమకుకూడా అధిపతి ఐనాడు, ఇతనికి బక్కమాంబిక 
యందు పెదసోము భూపాలుడు, సిరిగాధిపుడు అసె ఇద్దరు కుమారులు జన్మించి 
నారు. పెద్దారెడ్డి తరువార ఆతని చెద్దకుమారుడై న చసెదసోమభూపాలుడు 
నాడ గెడరిశాన్ని సంపాదించినాడు.* ఇతనికి శోభనా।|ది, సోమనాద్రి, నల 
సోమనా ది అని నామాంతరాలు. ఇతడు గొప్ప పరా|క్రమవంతుడై యవనుల 
నోడించి ఎన్నోపరగణాలను ఆ|కమంచి తన సా్నామాజ్యాన్ని వి స్తృతిగావించి 
నట్టుగా య థాళ్లోకతాతృ్చర్య రామాయణంలోని కిందిపద్యం వల్ల తెలుస్తుంది. 
ఐజ దరూరుల కధివు(.రై_ విల సిల్లి | 
బనానిప ల దోర్చు లతంజెంది 
"క య 
సిరు వెళ్ళ నంద్యాల సిద్రాపురంబులు 
భండాత్మకూరహోబలపు సీమ 
సాధించి తురుకల సంవోర మొనరించి 
కందనూల్ముట్లడిగా నమర్శి 
౬ 


1. ము,వి 1.లిర్‌,ని? 2. య, శా, రా; అవతారిక 
తీ. ము. వి, 1-56. 4. అందే. 1-88, 42, 48 


2 


దుర్గ ంబు సాధించి తొ లగగ, 2౪౭ ॥ 
న్చురమాత్మవళత పెంపొందంజేని 


వి|కమంబున సకలభూచ।క మెల్ల 

నా|కమించి దిగంతంబులందు.గి ర్తి 

నించి గద్వాలపురమధిష్టించి వెలసి 
నృపతిమా[తుండె సోమావనివిభుండు. (పుట. 8) 


కీ. శ. 1698-1705 మధ్య పాంతంలో పూడూరుకు ఐదుమైళ్ళ 
దూరంలో ఉన్న విశాలమైన మైదానంలో “గద్వాల నగరాన్ని నిగ్మెంచ 
అక్కడికి తన రాజధానిని మార్చుకున్నాడు. గొప్ప భగవర్భక్తుడు. గద్వాలలో 
చెన్న కేశవస్వామి ఆలయాన్ని నిక్మించి పూడూరు కేశవస్వామిని అందు పతి 
ప్పించినాడు. తన సర్వస్వాన్ని ఆ శేశవస్వామికే అక్పెంచి స్వామి |పతినిధిగ 
తాను రాజకార్యాలను నిర్వహించినాడు.! |పతిసంవత్సరం శరత్చూూర్ణి 
మోత్సవాలను, శిశిర ఫూర్ణి మోత్స వాలను నిర్వహించి విద్యత్క-వి గాయకులను 
సంభావించినాడు.2 ఇతడు కవివండిశ పోవకుడే కాక న్వయంగా కవికూడా. 
జయ చెవుడు రచించిన సంస్కృత గీత గోవింద కావ్యాన్ని తెలుగులో అనువ 
దించినాడు. సోదరుడైన సిరిగాధిపుడు యవనరాజుల నందరినీ నరిగాపులుగా 
చేసి అన్నకు ఎంతో అండగా నిలిచినాడు.* పెదసోమభూపాలునికి అమ్మ 
మాంబ, లింగాంబ, రామాంబ అని ముగ్గురు భార్యలు. వీరిలో లింగాంబవల్ల 
తిరుమలరాయలు, రామరాయలు అన ఇద్దరు కుమారులు జన్మించినారు.” 
చెదసోమ భూపాలుని అధీనంలో ఉన్న కర్నూలు దుళ్గాన్ని స్వాధీనం చేసు 
కోపటానికి నై_జూముల్ముల్క్‌- సంసిన దిలీల్‌ఖాన్‌ అనే సర్దారుతో నిడుదూరు 
మిట్టల దగ్గర యుద్ధంచేసి వెదసోమ భూపాలుడు క్రీ. క, 1712 (నందన 
సంవత్సర "జ్యేష్ట శుద్ద అన్షమినాడు)లో మరణించినాడు. కీ. శ, 1668-1712 
మధ్యకాలం ఈతని పకపాలనాశాలం_* సెదసోమభూపాలుని మరణానంతరం, 
ఆతని కుమారులై న తిరుమలరాయలు, రామరాయలు బాలురు కావటంవల్ల 
వెంకయ్య, రమణయ్య అనే ఉద్యోగులు, ఆ తరువాత సోమ భూపాలుని 








1. ము.వి. 1.40, 49, 52. ౨. అంటే. 1-48. $. కా. నం. 26కి పు, 
శీ, మువి. 1-ర్‌శీ. 5, అందే 1-55, 57, 6. శా. నం. 268 పు. 


3 


భార్యలైన అమ్మాంబి, లింగాంబ రాజ్య కార్వాలను నిర్వహిం చినట్లుగ చా3|త 
కుల కథనం!. ఆ తరువాత తిరుమలరాయలు, రామరాయలు కమంగా రాజ్యాధి 
కారాన్ని పొందినారు. కీ.శ, 1761లో రామరాయలు మరణించగా అశని సోద 
రుడై న తిరుమల రాయలకు మంగాంబయందు జన్మించి: చినసోమభూపాలుడు అధి 
కారానికి వచ్చి నాడు.2 ఆం| ధవాజ్బయాభివృద్దికి చినసోమభూపాలుని రాజ్యకాలం 
స్వర్థ యుగమని చెప్పవచ్చు. సమశాలికులచే ఇతడు అభినవ భోజుడుగా |పశంసీంవ 
బడినాడు. కవిపండిత పోషకుజే కాక స్వయంగా కవి. హ3భట్టు సంస్కృతం లో 
రచించిన రతికవాస్యాన్ని ఆంధికరించినాడు.3 సోమభూపాలుని తెనుగు 
కృతిక వాంభట్టు రచన నంప్కృతీకరణమని గోలకొండ కవుల సంచిక 
తెలుపుతుంది కాని ఇఏ |పామాదికమని డా. దేవళ్ళ చిన్ని కృవ్ణయ్యగా3 
అధి|పాయం.* ను పసిద్ద్యులె న కాణాదం వెన్చన సోమయాజి, కిరీటి వేంకటా 
చార్యులు, క్‌ త్తసల్లి రామాచార్ములు, గా ర్యాపురం సుబ్బ శాస్త్రీ, కామ 
సము|దం అప్పలా చార్యులు, తిరుమల కృవ్షమాచార్యులు, బోరవెలి శేషా 
£3 థి య 
చార్యులు ; సోమ నాథ శా(స్తి), - అనే ఎనమండుగురు పిద్వుత్మవులు ఈతని 
ఆబానాన్ని అలంకరించిన వాల్ల ట్ర మూర్తన్యులు. 
@ న్ని మ్మ 
ముకుందవిలానంలోని కింది పద్యాలవల్లి ఈతని కవిపండితపోపణ, 
దాతృత్వగుణం ఎట్టివో తెలునుకోవచ్చు. 
లు ప ప 
నుకవులకొకరొక్క5 కొనంగా న ఘనుం 
డలరి వేనూటపచదార్లు గాగ 
బహుభక్యు సత్రముల్‌ పరగించె నే దాత 
దిజులకర్లము పదివేలు గాంగ 
థి 
మాఖుకా ర్తిక పూగ్ణిమల నిచ్చె నే రాజు 
వి|పకోటికి బహువేలు గాంగ (1-74) 
దయ పుర కీల చేందనగి విద్వ్దండ 
లమునరు( జం దహారము లొనంగ 


శుతిహిత స్థితి సుద్భ కృతికి రసికతా ప్రి 
మణీకుండలా దిభూవ ణములిడి'యె 
1, కా. నం. విరిలతి పు బి, అందే, 264 పు. 


8. ఆందే. 265 పు. 4. వ. పు. వీఠరిక. 11 ఫు. 


4 


మతి మెచ్చి వరదుంజై హితపండిళాళి! 

భూరి కాంచీయు _క్టి బొనంగంజేనె 
సవించెందగు నభిజ్ఞత నత్క్బ్బృతి స్ఫూర్తి 

కవి గాయకుల కల ౦కారపుష్టి (1-/5) 


1, కాణాదం చెద్దన :-. ఇతడు వెదశా స్త్ర సురాణమర్శధురీణుడు. 
ఆళు, చిత, బంధ, గర్భకవి తా నిర్మాణదశతుడు. సురపుర సంగ్ఞాన |పభువై_న 
రాజాబహి పామనాయకుని (ఇతని పేరు రాఫువభూపాలుడు) పోషణలో 
చంపూ రామాయణానికి వ్యాఖ్యను, ఆం| ధమత్స్య పురాణాన్ని, శవ లేళ 
లీల ప్రబంధాన్ని రచించినాడు. తరువాత గద్వాల |పభువైన చినసోమ 
భూపాలుని పోషణలో ముకుంద విలాసం (భ్యదాపరిణయం | అధ్యాత్మ రామా 
రుణం, యథాళ్లోక తాత్చర్య రామాయణంలో చాల కాండ అనే కృతులను 
రచించి గద్వాల కేశవస్వామికి అంకితం చేసినాడు. 


కిరీటి వెంకటాచార్యులు :- ఈతడు నర్వతం[త న్వతంత, రాజాధి 
రాజగురు సార్వభౌమ, తర్కాల౦ంకార వాచస్పతి, శ్రషయమక చ[కవరర్తి, 
(పతిదిన్నపబంధ పరమేశ్వరేత్వ్యాది బిరుచ విరాజితుడు. తిరుమల బుక్క 
పట్టణ వంశీయుడు. కాశి మొదలై వచోట్ట శా(న్ర్రవాదాల్లో పాల్గొని విద్వాం 
సులను గెలిచి _ద్వైెతాద్ర్వైతమతాలన పాదుకలను, స్వమతస్థా పన-పరమత 
ఖండనలనే చామరాలను, విశిష్టా _దె్వతమనే కిరీటాన్ని ధరించటంవల్ల ఈ కవికి 
కిరీటి” అన్న బిరుదం వచ్చింది. వీరి అలంకార కొస్తుభం, రుంరూ మారుతం 
(గచాధరీయఖండనం), శృంగార తరంగిణి, రసికమానసోల్లాసం. కుకాభిపతనం, 
ఉపాపరిణయ నాటకం, యతిరాజ దండకం, హయ గీవద౦డకం, దశావతార 
సోతం, భావళతకం, అచలాత్మజా పరిణయం (ద్వ్యర్శి కావ్యం) గజసూ [త 
వాదం, శృంగారలవార ఇత్యాది సంస్కృ తాం ధ గంఛాలు వీరి ఉభయ 
భాషా పాండిత్యాన్ని వ్యక్తం చేస్తాయి. తొలుత సురవుర సంస్థానంలో 
ఉండి తరువాత గద్వాల సంస్థానానికి వచ్చి ఉంటాడు. 


కొత్తపల్లి రామాచార్యులు := య థాళ్లోకళాత్పర్య రామాయణం 
లోని అయోధ్యాకాండను రచించిన కవీం[దుడు. 





క్షే, గో. ర, సం, 411 పుట. 


ఏ 


గార్గరపురం సుబ్బశ్యానస్త్రి :- ఉభయ కవితా నిస్సహాయ సాహితీ 
ధురీణుడు. ఇతడు యథాళ్లోక తాత్పర్య రామాయణంలోని అరణ్యకాండను 
పూ_ర్రిచేసినాడు. 

కామనము[ దం అప్పలాచార్యులు :- విద్వత్కవికుంజర బీరు దాంచితుడు. 
యథాళ్లోక తాత్పర్య రామాయణ రచనకు ఆధ్వర్యవం వహించి అందులోని 
కిష్కింధా కాండను రచించినాడు. కృష్ణ ఫీలా తరంగిణి (ఆం ధాష్ట్రవది)ని సంత 
రించినాడు. ఇతని తండి అష్టభాషాకవి కృ మ్టార్యుడు. యథా శోక 
తాత్పర్య రామాయణావతారికలోని ఈ కింది పద్యంవల్ల అప్పలాచార్యులు 
సంస్కృత | పాకృతాలలోను, శతెనుగులోను చిితకవితా పబంధాల 'నెన్నింటినో 
రచించిన | పౌఢకవీళ్వరుడని తెలియవస్తుం ది, 


“నను (శీ షంకట వై లరాట్పద శరణ్య స్వాంతు న|శాంత నం 
జనితన్వర్గ నరి త్రరంగలవారీ సందోవా నంచేవా కృ 
ద్దనవాగ్గొరణి నాం ధసంన్మ్భృత విచిత్ర [పౌఢ చాతుర్యక 
ల్పను సద్వి[వుని వైష్లవ[ప్రవరు( బిల్వంబంచి పల్కెంగ్భపన్‌ ” 
(సట ల 
సకలవిద్వత్క- వీశ్వరు లెన్న సంస్కృత 
కృతుల సరనచమత్కృతుల.గొన్ని 
మాగధి భాండీరమాళవీ [పముఖ న 
(క్వాక్ళత ముల |బబంధములు కొన్ని 
చ[కకంకణ పద్య్మశళంఖశా Sew గజాళ్వ 
రథ ముఖాకృుతుల. జిత ములు కొొన్ని 
మణీయు తద్భవచత్సమ ,[పభృతుల వి్యళు 
తముగ నాం|థ|పబంధములు 5 "న్ని 
రచన సేసి సమ _సన్తరాజసభల 
నెలమిం గీర్తి వహించితి విప్పుడాది 
_ కావ్యమిది దివ్యమాం [ధంబుగా నొనర్భి 
"శాం కర్వింవు మప్పలాచార్య నుకవి ! (పుట శ) 





1. గో, క, నం, 895 వుట. 


0 


తిరుమల కృష్ణమాచార్యులు “a అష్టభామాః వితా ధురంధరుడు. 
య థాళ్ళ్లోకళాత్చర్య రామాయణం లోని సుందరకాండను రచించినాడు. 


బోర వెల్లి శేషాచార్కులు :- ఇతడు యథా ళో శాత్సర్యరామాయ 
౪ఇంలోని యుద్ధ కాండను ంండు భాగాలుగా రచించినాడు, 


కాణాదం పెద్దనపోమయాజి 


ఇక -|పస్తు3 (పబంధక రా, శినసోమ భూపాలుని ఆస్థానకవి ఐన కాణాదం 
పెద్దన సోవుయాజికి సంబంధించిన వెేపాలను కెలునుకుందాం. 


ఇతడు నందవర శాఖీయుడు, ఆశ్వలాయన సూతుడు. ఆ|కెయముని 
గో|తుడు_ వేదశ్శాన్త్ర పురాణాల మర్మాలను పుక్కిట బట్టినవాడు. చతుర్విధ 
కవితారచనలో (పవీణుడు. “బావాట (గంథానుభావధుర్వు' (ము. క 1-28) 
అని చెప్పుకొనుటచే ఆయుక్వేదంలో మంచి పండితుడై ఉండవచ్చు. ఇతని 
తంగడి తిమ్మన. తాత వేదశ్శాన్ర్ర పురాణవేదీ, సుకవీ ఐన కృ వ్లపోమయాజి. 
సోదరుడు లబ్మీపతి. పౌఢథ పండితుడు. చావ దూర్యాసి 
నా గార్యుడు. సరనక వితాలవారీి ధూర్వహుడు. ఈరని వంశీియులంతా 
(పబంధరచనా పారిణులే. కాని వా] రచనలమాట అటుంచి కనిసం వాటి 
సుర నా తెలియరావటంలేదు. ఈ విధంగా నామ, రూపాలు లేకుండా కాల 
గర్భంలో కలిసిపోయిన ఉత్తమకృతులు ఎన్నో ? పెద్దన గురువు పిల్లే వంశీయు 
డైన మల్లేశ్వర దీకితులు. వేదాన్త యోగాన్న్వితులు.! ముకుందవి లాసాన్ని 
నచించిన తరువాత చెద్దన సోమయాగం చేసి సోమయాజి ఐనాడు. 


"పెద్దన తొలుత సురపుర నంస్థానాథీశుడైన పామ నృపాలుని ఆస్థానం 
లోనూ తరువాత గద్వాల చినసోమ భూపాలుని ఆస్థానంలోనూ వెలుగొంది 
నాడు. పామనృపాలుడు 1752-1778 మధ్య కాలంలోనూ, చినసోమ భూపా 
లుడు (కీ. శ, 1[64_1194 మధ్య కాలంలోనూ రాజ్యాన్ని పరిపాలించినారు. 
అందువల్ల -వెద్దన సోమయాజి 158వ కతాల్చికి చెందిన కవిగా భావించవచ్చు. 





1. ము. వి; వీఠ85. 


పెద్దనసోమయాకి కృతులు 

1. భోజవ్యాఖ్య : 

ఇది సంస్కృతంలో భోజుడు (వాసీన రామాయణానికి "పెద్దన వెల 
యించిన సంస్కృత వ్యాఖ్య. చంపూరీ తిలో రచింపబడ్డ ఈ రామాయణాన్ని 
భోజచంవువు, రామాయణ చంవువు, చంపూరామాయణం అనే పేర్లతో వ్యవ 
హారిస్తారు. దీనికి రామచం|దపండితుడు సాపి=త్య మంజూషికా వ్యాఖ్యను, 
నారాయణ పండితుడు సదయోజన వ్యాఖ్యను రచించినారు. వీళ్ళిద్దరూ 
తెలుగువాశ్లే. రామచం[ దుడు తెలుగువాడైన కొండుభట్టు కుమారుడు. నారా 
యణుడు వ్యాఖ్యాత్భ చ్మకవ_ర్థి కోలాచల మల్లినాథసూరి వంశీయుడు, 
చెద్దన సంతరించిన భోజ చంపూటీకకు ఆంధులై న ఈ వ్యాఖ్యాతల వ్యాఖ్యలే 
_చేరకాలు కావచ్చు. ఈ వ్యాఖ్యార చ నవల్ల "పెద్దనకున్న సంస్కృత భాషా 
పాండిత్యాన్ని ఊహించవచ్చు. కాని ఈ వాఖ లభ్యంకాలేదు. 


2. శేషశైలేశలీల : 


ఇది చిితకవితా రీతిలో నిర్మింపబడిన (ప్రబంధం. క, చ ట్క త, ప అనే 
ఐదు వర్లాకరాలకు చెందిన ఇరవ్వైఐదు అక్షరాలను వదలి శీవలం ఎనిమిది 
అంతఃస్థోవ్మ వర్గాలతో - అంక య, రి, ల, వ, శ, వష, న, వాలతో 
మ్మాతమే పద్యరచన సాగటం ఇందులోని చితత. కావ్యనామంలో కూడా. 
ఈ చితత కానవస్తుంది. పెద్దన పాండిత్య |పకర్షకూ, చిత్రకవితా (పీతికీ 
ఈ కావ్యం చక్కటి నిదర్శనం. ఈ కావ్యం అలబ్ధం. 


త. మత్స్యపురాణం : 

వెద్దన రాజాబహిరి పామనృ పాలుని ఆస్థానంలో ఉన్నప్పుడు రచించిన 
కృతి. సంస్కృతమనశ్స్య పురాణానికి అనువాదం. “మత్స్యపురాణ మొనర్చ వే, 
సొరసుధా (ప్రసార విలనత్క్బృతి సాం[దవచళ్చమలత్క్యృతిన్‌ ” (ము. వి. 1-25) 
అని చినసోమ భూపాలుని ముఖంగా "పెద్దన తన మత్స్యపురాణాన్ని [పళంసించు 
కున్నాడు. ఈ-కావ్యంకూడా లబ్బ ంకాలేదు. "పెద్దన గచ్వాలకు రాకపూర్వం 
నుకవురనంస్థానంలో ఉన్నప్పుడు రచించిన [గంఖాలన్నీ లభ్యం కాక పోవటానికి 
కారణమేమిటో ! 


4. ముకుందవిలాసము : 

అష్టమహిషులలో ఒకరైన భదాచెవితో |శీకృష్ణునికి జంిగిన వివావా 
వృతాంతం ఇందులోని [పధానేతివృ త్తం. భ|చాపరిణయం, భ_దాపరిణయో 
ల్లాసం అని దీనికి నామాంత రాలు. నసోమ భూవాలుని ఆస్థానంలో చే3న 
తరువాత ఆతని | వేరణచె “పెద్దన రచించిన మొదటి ప్రబంధం. ఇది గద్వాల 
శేశవస్వామికి అంకితం చేయబడింది. శ్రేస, శబ్దాలంకారాలు, బంధకవిత మొద 
నలైన చి[తకవి'తా విన్యానాలు ఎన్నో ఈ కావ్యంలో కనిపినాయి. ఈ "కావ 
నికి సంబంధించిన ఇకర విశేషాలు తరువాత వివగింపబడ తాయి. 


ర, అధ్యాత్మరామాయణము : 


ముకుందవిలాసాన్ని రచించేనాటికి "పెద్దన సోమయాజి కాలేదు. ముకుంద 
విలాసంలోని కింది ఆశ్యాసాంత గద్యమే దీనికి [పమాణం. 


“ది (శ్రీమదుభయకవి శా నిస్సహాయ సావాతీవినోర కాణాచాన్యయ 
తిమ్మునార్యకుమార వినయగుణధుర్య చెర్దనార్య |ప్రణీతంజైన భదాసరిణ 
యోల్లాసంబగు ముకుంద విలా నంబను మవో [(పబంధంబునందు see 


వె గద్యలో “పెద్దనకు సోమయాజి బిరుదం లేదు. ముకుందవిలానం తరు 
వాత ర చింపబిడ్డ అ ధ్యాత్మరామాయ ణ, య థాళ్లోక తాత్పర్య రామాయ 
శాల ఆశ్వాసాంత గద్యల్లో పెద్దనకు సోమయాజి బిరుదం కనిపిస్తున్నది. 
“ఇది (శ్రీమదుభయ కవికానిస్సహాయ సాహితీ వివోర 
కాణాదాన్వయ తిమ్మ'నార్య కుమార వినయ వి భాజిత 
ెద్దన సోమయాజి [పణీతంబైన అధ్యాత్మ రామాయ ణంబునందు 
(య శాళ్లోక తాత్పర్య రామాయ ణంబునందు ) Ret 
కనుక "పెద్దన ముకుందవిలాసాన్ని రచించిన తరువాతనే సోమయాజియె 
అధ్యాత్మ రామాయణాన్ని రచించినాడని చెప్పవచ్చు. ఇది [బహ్మోండ పురాణం 
లోని ఉ.త్తరకాండంలో ఉన్న ఏడుకాండల అధ్యాత్మ రామాయణానికి అను 
వాదోమునే విషయం "పెద్దన అధ్యాత్మ రామాయణావ కారిక లోని కింది పద్యం 


వల తెలునుంది. 
నో! అవద 


9 


“గర | బహ్చాండ పురాణరాజమున విసార స్థీతింబొలు ఎను 
తృరఖండంబున కాండస_ప్పకముతో తత్త్వార్థ సారాంళమె 
యరయన్‌ రామకథాసుధాకలితమై య ధ్యాత్మరామాయ ణం 
బరుచౌ మీరది కేళవాంకితనుగా నాంధో క్రిం జేయందగున్‌ . 


జాంబవత్వ్చాదబంధ౦, రథబంధం, పాద భమకం మొదలైన చి[తకవి తా 
రూపాలు ఇందులోకూడా కానవ న్తవి. ఇందులోని కవిత్వశై్రైలికి మానరగా 


ఒకటి రెండు పద్యాలు : 


పవనమనోజవంబులను. బట్టుగ నిల్పగంజాలు నాత్మవై 

భవములు బొల్సు సత్వరత భంగి నెసంగి ఖలినధావనా 

[పవళగతి |పభావముల భాసిలు యోగ్యవతంసవృ త్తిచే 

నవిరళవై రి వర్గ్షవిజయావ్వాయముల్‌ వాయముల్‌ పురంబునన్‌ 

(బాలకాండం) 

అతిస త్త పంబశని| పభంబు నతి వేగారూఢమౌ బాణమీ 

గతిచే రాఘవుండ చ్యుతుండు వయివంగా నమ్మవో స్త్రంబును 

[గత వథతమ్మునుజొచ్చి (వచ్చి చనినంగంపించి యవ్వాలి య 

ద్భుతళబ్బంబొనరించి బిశ్లైగస తోడో ఛాతి (వా లెన్వెసన్‌ 
(కిష్కింధా కాండం, 


6. యథాశ్లోక తాత్సర్య రామాయణము (బాలకాండ). 

ఈ రామాయణ రచనకు పూర్వం తెలుగులో వెలసిన భాస్కర రామా 
యణం, రంగనాథ రామాయణం మొదలైన రామాయణాలు ఉన్నాయి. 
అవి (సథఛానకథను వాల్మీకి రామాయణంనుండే |గహించినా పూర్తిగా మూల 
విభేయాలు కావు. ఎన్నో కొ త్తకల్పనలు వీటిలో చోటు చేసుకున్నవి. వాల్ళీ 
కంలో ఉన్న అంశాలను యథాతథంగా శెలునుకోదలచినవాళ్ళకు ఇవి ఉప 
యోగపడవు. అందువల్ల పెదసోమ భూపాలుడు తన ఆస్థానకవులచేత వాలీ 
కంలో ఉన్న |ప్రతిళోకభావం వచ్చేట్లుగా ఒక రామాయణాన్ని రచింపింపదలచి 
నాడు. కాని ఈ సంకల్పం ఆతని జీవిత కాలంలో నెరవేరలేదు. చినసోమన 
తన తాత నంకలాాాన్ని నెర వేర్చదలచి ఈ రామాయణరచనను కొనసాగించ 


10 


వలసిందిగా తన ఆస్థానకవులను కోరుతాడు కామసము[దం అప్పలా చార్యుల 
వారి సర్య వేక్షణలో ఈ రచన సాగుతుంది. కాణాదం 'వెద్దన (బాలకాండం౦) 
కొత్తపల్లి రామాచార్యులు (అయోధ్యా కాండం) గార్ల్యవురం నుబ్బశా (స్త్రీ) 
(అరణ్య కాండం ) కామసము [దం అప్పలాచార్యులు (కిష్కింఛాకాండం ) 
తిరుమల కృష్ణమాచార్యులు (సుందర కాండం) బోర వెల్లి శషాచార్యులు (యుద్ధ 
కాండం) ఈ రామాయణాన్ని పూర్తి చేసినారు, 

ఈ రామాయణంలోని పెద్దనశై లికి ఒక ఉదావారణం, 

గంగను నసహయూనది చెనం 

గంగను నంగవమమగుచో. దగంగను దరినా 

గంగను గాంచి వాళరు 

గంగను దివ్యమగు |తిపథగంగను వేడ్కన్‌ (2 ఆశ్వానం) 

"వెద్దన రచించిన [గంథాలలో లభ్యమౌతున్న ముకుందవిలాసం, అధ్యాత్మ 
రామాయణం, యథాళ్ళూక ఆతాన్వర్య రామాయణం. ఈ మూడూ గద్వాల 
_వభువ్రైన రాజారామ భూపాలరావు బవాద్దర్‌ గారిచే తమ సాహిత్య విద్యా 
ముకురము[దాతరశాలలో ము|దింపబడిన వి. 

ఇంతవరకు ముకుందవిలానక ర కాణాదం “పెద్దన విరాజిల్లిన గద్వాల 
సంస్థానాన్ని గురెంచీ, త|త్పభువుల గురించీ, ఆతని రచనలను గురించీ వివరింప 
బడింది. ఇక ముకుందవిలాన పబంథాన్ని గుైంచి వివరంగా తెలునుకుంచాం. 

కధానం|గహం 

[ప్రథమాశ్వాసము : 

(శ్రీకృష్ణుడు దారళకలో ఉంటూ (పజలను ఈతి బాధలు లేకుండా 
పాలిన్తూ ఒకనాడు పాండవులను చూడగోరి ఇం ద(వస్థ పురానికి వెళ్ళి అక్కడ 
కొంత కాలం ధ ర్భజాదులతొ కాలశేపం చేనూ ఉంటాడు. ఒకనాడు కృ మ్లార్డు 

లెద్దరు ఏవోముచ్చాట లాడుతుండ గావారిదగ్గరికిఅగ్ని దేవుడు వ చ్చిఖాండవవనాన్ని 

ఆభాతి గా వేడుకుంటాడు. రృష్టార్దునులందుకు అంగీకరిస్తారు. అగ్ని దేవుడుఖాండవ 
వనాన్ని దహిన్తుండగా ఆ వనంలో ఉన్న మయుడు అగ్నిదావోన్ని భరించ లేక 
అర్జునుణ్ణి శరణు వడుకుంటాడు. అర్జునుడు మయుణ్ణి రక్షిస్తాడు. మయుడు 
క్చతజ్జుడై అర్జునునికి మయసభను సమర్పస్తాడు. కొంతకాలం తరువాత 
శ్రీకృష్ణుడు ధర్మరాజాదుల నెలవు తీనుకొని ద్వారకకు తిగిగి వస్తాడు. 


11} 


అర్జునుడు తనను ర తీ.౦చింది (శ్రీకృష్ణుని మూలంగానే కదా అని 
మయుడు ఒక చి తనభను నిర్మించి దానిని (శ్రీకృష్ణునికి సమొంచాలని చాషర 
కకు వెళ్ళి (శ్రీకృష్ణుని భవనంలో ప్రవేశిస్తాడు. (శ్రీకృష్ణుని మాయా (ప్రభావం 
వల్ల ఆ సభాభవననుంతాౌ ఆతనికి పలువింతలతో కనిపిస్తుంది. తానే మార్గంలో 
వచ్చింది, తిరిగి ప మార్గంలో వెళ్ళవలసింది తెలియక మయుడు అయోమయ 
పరిస్థి తిలో పడి విశ్వమయుడైన అచ్యుతునికి తాను చి[కసభను నమర్పింప 
బూనటం అనివెకమే అని భావించి (శ్రీకృష్ణునితా ఇలా అంటాడు. 


“స్వామీ! మీరు నన్ను అగ్నిజ్వాలలనుండి రథజించినారు. (పత్యుపకార 
బుద్దితో నేనేవన్తువులను మీకు సమచ్పించదల చుకున్నాను. అదేమి చి తమోకాని 
ఆ వస్తువులన్నీ మీ నగరంలో |పత్యతమౌతున్నాయి. కనుక రైవతక పర్వత 
_ సానుతలంమీద మీకొక శేళీవనాన్ని నిక్షిస్తాను. దయతో అంగీకరించండి.” 


అందుకు Ur కృష్ణ్వుడంగీక స్తాడు. ఇం|దుని నందనవనంతోనూ, కుబేరుని 
ఇ చై |తరథంతోనూ, వరుణుని బుతుమంతంతోనూ దిీశున ఒక అందమైన ఆరా 
మాన్ని ర_వతంకం వెన నిష్మాంచి (శ్రీకృష్ణునికి నమర్పినూడు. 


భాండవవనదవాన నమయంలో దర్పంతో తాను చేసిన చేపలకు 
పశ్చాత్త ప్రుడై ఇంద్రుడు వింతైన దివ్యవస్తువుల నెన్నిటినో కానుకలుగా 
తెచ్చి (శ్రీః కృష్ణునికి నమర్చించదలచు. కుంటాడు. కాని తాను కానుకలుగా 
చిక దివ్యవన్తువులన్నీ ద్వారకలో (పతి ఇంటా కనబడటంతో ఇం|దుడు 
(శ్రీక్ళమ్లని మహిమకు ఆళ్చర్య పడతాడు. చివరికి ఆతని అంగీకారంతో 
సన్‌. ర వతక పర్వతంమైన నిర్మించిన శేళీవనంలో దివ్యహరిచందనాది 
లతానంచయాన్ని నాటి స్వర్గ లోకానికి వెళ్ళిపోతాడు. (శ్రీకృష్ణుడా కేళీ 
వనంలో విహరిస్తూ సుఖంగా ఉంటాడు, 


ఒకనాడు వసుదేవుడు చెల్లిలైన [(ళుతకీర్తి (సాత్వతి) యోగకేమా 
లను తెలునుకొని రావటానికి తస కుమారుడైన గదుణ్ణి పంపుతాడు. గదుడు 
కేకయపురానికి వెళ్ళి మేనత్త యోగశకేమాలను తెలుసుకొని వచ్చి తన తం డికి 
తెలియ జెస్తాడు. ఏకాంతంగా (శ్రీకృష్ణునితో మేనత్త కూతురైన భ్యదాదేవి 
సౌందర్యాతిళయాన్ని గూర్చి చెపుళాడు. (శ్రీకృష్ణునికి భ|[దవై (వేమ 


12 


అంకురి నుంది వసంతంలో ఒకనాడు (శ్రీకృషుడు రై వతక పర్వతానికి వెళ్లి 
= ర్త జాలా ౮ 
తదారామళోభను తిలకిస్తూ ఆనందమగ్ను డౌశాడు. | 


ద్వితీయాశ్వాసము : 


అప్పుడు శికృషునికి ఆ ఆరామంలోని ఒక మామిడి చెట్టువై జగన్నోహ 
నాంగ మైన ఒక రాచిలుక కనిపిస్తుంది. ఆకారంలోనూ, విలానంలోనూ, 
వాగ్విలాసంలోనూ దీటులేని ఆ చిలుకను చూసి (శ్రీకృష్ణుడు ఆళ్చర్య 
చకీతుడై దాన్ని పట్టుకుంటాడు. అప్పుడా చిలుక మనుజ వాక్కులతో మృదు 
= రు 
మధురరితిలో (శ్రీకృష్ణుణి స్తుతించి ఇలా అంటుంది. 


“మవోత్సా ' ఒకనాడు నేను సరస్వతీదేవి ఆజ్ఞ వై లథ్మీ దేవి దగ్గరకు 
పోగా ఆదేవి తన అంశతో జన్మించిన భ|చాచేవిని సమస్త విద్యల్లో |పవీణు 
రాలిగా చేయమని నన్నాజ్ఞాపించింది. నేను కేకయ నగరానికి పోయి భ[దా 
దేవిని సంగీతం, నాట్యం,. కావ్యనాటకాలు, అలంకార శాం, తర్కం, 
వ్యాకరణం, కవితారచన - వీటన్నింటిలో |పవీణురాలిగా చేసినాను. యౌవన 
వతియెన ఆ భద సౌందర్యాన్ని వర్ణించటం అలవికాని వని, భ[దకు తగిన 
వరుణ్ణి అన్వేషిస్తూ పట్టణాలన్నీ తిరుగుతూ చివరికి చ్యాంకా నగరం చేరు 
కున్నాను. ఈ రై_వతకంమై మిమ్ముల చూసినాను. భ|[దకు మీరే తగిన వరులు, 
దృవ్హ కేతువు (భద తండ్రి) అనేకరాజకుమారుల చిితపటాలను తెప్పించి 
భృదాదెవికి చూపగా ఆమె మీపటాన్ని తప్ప తక్కిన పటాలను చూడనై నా 
చూడదు. పొద్దుపోకకై. నెను ఆయా రాజకుమారుల కథలను కృతులు గా చేసి 
పాడేస్పుడు మీచర్మితనే కృతిగా పాడుమని నన్ను వేడుకుంటుంది. రవాస్యంగా 
సెనొకనాడీ విషయాన్ని |పనక్తికి తేగా చిన్నతనం నుండే శనకు మీవై ఉన్న 
గా థభానురాగాన్ని వ్యక్తంచేసి మిమ్ము తప్ప ఇతరులను కోరనని తెలిపింది. 
సర్వదా మీ కోనమే సరితవిన్తున్న భ[దను మీరు అను గహించాలి.” 


_ చిలుక ఈ విధంగా పలికి భ| దా దేవి సౌందర్యాన్ని సుధానమధురో క్రు 
లతో వరి న్తుంది. (శ్రీకృష్ణునికి భదవై మోవాం (పవృద్దమౌతుంది. తన 
నెళ్లునా భ[దతో కూర్చుమని చిలుకను వేడుకుంటాడు. అప్పుడు చిలుక తన 
. రెక్కల నడుమ భ[ద్రవరచి తెచ్చిన భ[చ్రాదేవి . చిత్రపటాన్ని (శ్రీకృష్ణునికి 


13 


చూపుతుంది. ఈ విధంగా చిలుక (శ్రీకృష్ణునికి భ|దె అనురాగాన్ని కలిగించి 
తిరిగి కేకయనగరానికి వెళ్ళిపోతుంది. (క్రీకృష్ణుడు భ[చాచేవిశే స్మరిస్తూ 
ఆమె.క_ పరితపిస్తూ ఉంటాడు. 


తృతీయాశ్వానం : 
ర్స త జ వ న్‌ - 
చిలుక శేక య్‌ నగరానికి వచ్చి (శ్రీకృష్ణుడిచ్చిన పారిజాత సుమవోశరాన్ని 
వ! 3గ్‌ిన వ క . (శీక్నవ 

భ|దకిచ్చి ద్వార జ ఎత్తాంతాన్ని తెలుపుతుంది (శ్రి ముని సౌంద 
ర్యాన్ని వర్జించి చెపుతుంది. (శ్రీకృమ్ణుడు వచ్చి తననెప్పుడు [గహిస్తాడో అని 
భద పరిత విన్తుంది. | 

గృష్ష కేతువు గన కుమార్తెకు స్వయంవ రాన్ని బచాటిసాొడు. వా స్వయం 
వరానికి రాజకుమారు లెందరో వస్తారు. శ్రీకృష్ణుడు కూడా వస్తాడు. చిలుక 
భ|దను రథంమీద కూర్చొ బెట్టుకొని రాజకుమారుల నొక్కొ క్కరినే చూపిస్తూ 
వాళ్ళ నామరూప ఏభ్వవాది గుణాలను పర్కొంటూ (శ్రీకృష్ణుని దగ్గరకు 

ఆచ అత్య ద స్ట జనా | అగ 
వస్తుంది. భ్యదమనస్సు (శ్రీకృష్ణునివె లగ్నమౌతుంది. చేతిలోని పుష్ప 
హోరాన్ని ఆతని మెడలో వేసి సిగుతో మ”లిపోతుంది. (శృికృషుడేదో మాయ 
A ౬౦ 

ఆర ర ఇ ం 
పన్నినాడని కనలి తనవైకి వచ్చిన రాజులందరినీ (శ్రీ క ఎ్రమ్లు డెదుర్కొని 
వారివి విజయం సాధిస్తాడు. 

కకయరాజై న దృష్ట కేతువు భ దా గ్రికృషమ్ణులకు శుభలగ్నంలో 
కల్యాణోత్సవం నిర్ణయిస్తాడు. కల్యాణం వైభవంగా జరుగుతుంది. [బవ్మోది 

వ వ వరు! "1 సే భి ద్రవ 

దేవతలు వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తారు భ( దా (శ్రీ ఎ్రిషములు ద్వారకకు 
వచ్చి నుఖసంతోషాలలో ఓలలాడుతారు. కొంతకాలానికి వీరికి భ| దజయుడ నే 
కుమారుడు జన్మిస్తాడు. | 


విషుమూర్తి వివావా నత్మథలను వినగోరిన జనకమవోరాజుకు శుక 
మవారి చె కథను చెప్పినట్లుగా వరి ౦పబడింది. 
0 ౧ 3 


|= 


కవితావి శేషూలు 


(శ) కృష్ణుడు దృష్ట కేతువు కుమా న్తెయైన భ్యదా దేవిని వివాహమాడటం 
ముకుందవిలాసంలొ ని ఇతివృ త్తం. సంస్కృత భాగవతంలో ఈ విషయమంతా 
ఒకే శ్లోకంలో చెప్పబడింది. 


14 


“| శుత కీ ఆః సుతాం భదాముసయేమే పిత ప్వసుః 
౩ కయీం | భాతృభిర్భృత్తాం కృష్ణః సంతర్ల నాదిఖిః” (X-58-56) 


(శ్రీ కృష్ణుడు, తన మేన త్త |శుతకీ ర్తి కూతురు, కేకయ రాజకునూ శె 
ఐన భ| చాదెవిని ఆమె సోదరులైన సంతర్లనాదులు సమర్వింపగా వివావా 
మాడినాడు.) 


వేదవ్యాసుని వలెనే పోతనకూడా భ|[చావివాహోాన్ని ముక్తనరిగా ఒక్క 
పద్యంలో సె జరిపించినాడు. | 


“జనవంద్యన్‌ (శ్రుతికి ర్తి నంద్యందరుణిన సందర్శనతోణి పా 
ద్యనుజన్‌ మేనమణందలిన్‌ విమలలోలాపాంగంగ్రైశేయ ని 
దన యోన్ని[దయబపూర్జ్మ సద్దుణసము దన్‌ భద నమద నా 
వనజాతాముండు పెండ్లి యాడె నహితవాళంబు భీతిల్లి గన్‌ 


(భాగవతం ౫-జఉ _త్తర. 146) 


ఇతివృ త్రం చిన్న చేఐనా "పెద్దన తన కవితా శక్రితో ముకుందవఏలా 
సొన్ని చక్కని [పబంధంగా తీక్సెదిద్దినాడు. అశ్వానాంత గద్యల్లో దీనిని మవో 
(పబంధమని పేర్కొన్నాడు. (పబంధాల్లో ఉండవలసిన నగ రార వాద్యా 
దశవర్థ్యనళ్లో ఏ కొన్నో తప్ప చాలావరకు ఇందులో చోటుచేసుకున్నాయి. 
“ఈశ్రని కవనము రసవంతమయి కవిజనహృదయ ర ౦జక ముగా నుండును” - 
అని వీరేశలింగం పంతులు గారు "పెద్దన ముకుందవిలాస కవిత్వాన్ని 1సపశంసిం ఓ 


నారు. ముకుందవిలానంలోని తన కవిళానై లిని గూర్చి చెద్దనసోమయాజి 
ఈ విధంగా చెప్పుకున్నాడు, 


“ఇందు సక లహిత మునిచ్చు వున విషుచి 
త్రీయతుల ఇమే మదీయకవిత 

యుదుట చేవదొలువ నులింబోలు నళిమోము 
మృదువు గాదె విరులమీద [| వాలి” 


“కుందవిలానము తావి ము 
కుందవిలానము సదాముకుంద విలాసం i 


బిందువిలానమును నుధా 
విందువిలాసము వాసించు వేళలఫణితిన్‌ ** 
(ముకుందవిలాసం 589, లిలి) 


ముకుందవిలాసర చనకు పూర్వం సెద్దనకవిత విమష్ణుచిత్తీయ తుల్యమట. 
విష్ణుచి త్రీయమనే నామాంతరం కలిగిన రాయల ఆము కృమాల్యద అతి 
పౌఢమైన | పబంధం. పెద్దన కవితకూడా అంత | పౌఢంగా ఉండేదన్న మాట. 
కాని ముకుందవిలానంలోని కవిత మృదుమధుక మైనది. ఇంతమార్పు ఆయన 
కవిత్వంలో ఎట్లా వచ్చింది ? క|రను తొలిచేప్పుడు అతికఠినంగా ఉండే తుమ్మెద 
మోము పువ్వులముద వాలినప్పుడు మార్గవాన్ని పొందచా + అని దీనికి “వెద్దన 
సమాథానం. ముకుందవిలానంలోని రచన రనవంతమై సహృదయుల 
నాకర్తి స్తుందనటంలో నందేవాం లేదు. 


మూడాశ్వానాలు గల ఈ| పబంధంలో పెద్దన తన క వితాళ కి ని ఎంతగానో 
వదర్శంచినాడు. ర గ కల్పనలతో కూడిన వర్జ్య నలు ఈ కావ్య సొంద 
ర్యాన్ని ఇనుమడింప జి స్తున్నాయి. కొన్ని ఉదాపారణలు వరికీలించండి. 
భదా దేవి మోము వర్ణ న 


“అను వై నెన్నుదురొంటుగా. బదునొకండై కన్నొవుల్‌ జంటగా 
భఘనశం బోలుంగ శెండు తె్ముుదులు నై కర్ణ్యదం్రయంబొప్ప గా 
గన పూర్త సితి బర లీల నెసంగంగా నింతయుంగూడచా 
ణథి యి 
దిననంఖ్యందిలకింప నిండు నెలగా దీవించు మోమింతికిన్‌” 
(ముకుంద విలాసం 11-98) 


స్త్రీల ముఖాన్ని నిండు చం[దునితో పోల్చటం కవినమయం. "పెద్దన వై 
పద్యంలో భ|దమోమును నిండు చం[దునిగా కాక నిండు నెలగా ఉ| తీస్తు 
న్నాడు. నిండు నెల' అన్నది శిష్ట పదం, దీనికి నిండుచం్యదుడు, ముపెరోజులు 
గల నిండునెల అని రెండర్భాలు. భ[దమోము నిండు చం|దుని మాదిరిగా 
దీపి స్తుందని చెప్పటంలో అంత విశేష మేమీ లేదు. కాని ఆమె ముఖం నిండునెల 
(మ్చువ్ఫై రోజులుకల నిండు నెల) గా భాసిన్తుందని చెప్పటంలో విశేషం ఉన్నది. 
ఇందుకు కవి చేసిన కల్పన చూడండి. భ|దనుదురు ఒంటు (౧) ఆకారంలోనూ, 


16 


కన్ఫొమలు రెండు పదకొండు (౧౧) ఆకారంలోనూ, రెండు చెవులు రెండు 
తొమ్ముదుల (౯౯) ఆకారంలొనూ ఉన్నాయట. ఈ సంఖ్యల నన్నింటినీ 
కూడితే మ్నుప్ఫై అవుతుంది. నిండు నెలకు రోజులు మ్చువ్ఫుకదా | అందువల్ల 
భ|దాచేవిముఖం నిండు నెలగా భాసి స్తున్నదట. ఎంత చక్కని కల్పన | 


తాళశాంకనందినీ పరిణయంలో కూడా సరిగ్గా ఇట్ల కల్పన కనిపిస్తుంది. 
శకిరేఖ మోము వర్ణన, 
“చారిక-కా పితామవహ్మౌ(డు ఫాలతలంబున నొంటు బెట్టియున్‌ 
మలగు కర్షయుగ్భ మెలమిన్నవకంబుల (వాసి |భూయుగం 
బోలి గనంబడం బదునొకండిట ముప్పదిగా గణింపంగా 
నాలలి మాము నిండు సల యామిని వర్ణన సింధు ట|బమే (15-78) 


తాలాంకనందినిపరిణయ క ర్హణయెన ఆసూరి మణింగంటి వేంకట నర 
సీంహోచారు రలు కాణాదం చెద్దన కవికి అర్యాచీనులు, 
భ|దాచేవి కపోలవర్ణ నం 
“భువనజాకంబు గెలిచి యా యువిదమోము 
తనకెనగ వచ్చె వీడని కినిసి రెండు 
భాగములీంజేయ భీతి(దక్చార్భ్యములను( 
గొలుచు నెలతున్క్న్లలనంగ6 జెక్కులు 'సెలంగు” (ము. వి, 11-105) 
సాంధరారాగ వర్ణ నం 
సమయభిషగ్వరుండపర శత్రైలపుకుప్పె దినేందుండన్‌ ర సేం 
_దమునిడి వైందదూర్ద్వ కరశా[మశలాక ఘటించి వహ్ని యో 
గము నొొనరింప సిందురముగా. బయికిం బసరించె నాం గ: ౦ 
బమెను సాంధ్య రాగము నభోంత రదంతురిశాంశుభాగ మె 
(1211-42) 
పు తు. శజబ్రాలంకార  శనుత్కారమన్నా చెద్దనకు 
పెద్ద (ఏతి. పెద్దన [పయోగించిన శ్లేపాంకారాలకు నిఘంటువుల అవసరం 
ఉండదు. శ్లేపాలంకార ఘటనలో ఈతడు చూపిన నై పుణ్యానికి ముకుంద 
విలాసంలొ నుండి ఎన్ని ఉదాహృతులనై నా ఎత్తి చూపవచ్చు. ఒకటి 
రెండింటిని మాతం మనవి చేస్తాను. 


17 


ఒక యేట జిక్కె మీనము 

నొకనెలకేం చిక్కె. బద్భ మొక వగటింటన్‌ 
పకలత6 జిక్కెంగుముదము 

నకి నయననమంబులగునె జడగతులెపుడున్‌ . 


(1-219) 


భ|చా దేవి కండ్లసొగనును వర్ణించే పద్యం ఇది, భద నేత్రసామ్యాన్ని 
పొందటంకోనం చేప, తామర, కలువ-ఎంతగానో |పయత్నించినాయట. 
అట్లా పయత్నించి చేవ ఒక ఏట (సంవత్సరశకాలంలో) కృశించి పోయింది. 
తావక ఒకనెలలోనే చిక్కి పోయింది. ఇక కలువ ఒక రోజులోనే కృశించి 
పోయింది. చేప ఒక ఏడు, తామరపువ్వు ఒకనెల, కలున ఒకరోజు మా[తమే 
ఉంటాయి, కనుక ఇవి భ|చా దేవి నే కాలతో సామ్యాన్ని పొందలేక పోయి 
నాయని తాత్పర్యం. ఇక్కడ శ్రేవవల్ణి “ఏట(జిక్కె' అనేచోట చేప పటిలో 
(నదిలో) చిక్కుకున్నదనీ, “నెలకే చిక్కె' అనేచోట తామర ఒక మ. 
వాడిపోయిందనీ, ఒక పగటింటన్‌ చిక్కె అనే చోట ఒక పగటివూటనే క 
చిక్కి పోయిందనీ అర్థాంశరాలు స్ఫురి న్తున్నాయి. అంతేగాక or ఒక 
సంవత్సరంలో కృశిన్హే కమలం ఒక నెలలోనే, కలున ఒక ,పగటిపూటనే- 
అని ఈ విధంగా ఒక్కౌక్కాదానిలో ((కామిక మైన నూ్యూనతాభానం కూడా 
స్ఫురించి చమత్కారాన్ని కలిగి స్తుంది. జడగతులనే చోట *లడ యోర భేదః' 
అనే నియమం (వకారం జలగతులనే అర్థాంతర ౦కూడా. మీనాదులు జల 
గతులేకదా |! 


వైరీతిగా శే పార్థం కలిగిన భిన్నభిన్న సదాలను కాకుండా ఒకే శ్థిష్ట 
పదాన్ని పునఃపునః (ప్రయోగించి శ్లేషను ఎంత చమత్కారంగా నిబంధించి 
నాడో చూడండి. 


“సారంగంబు వాసించు మేచ కరచాంచ చ్చాకచ క్యంబునన్‌ 
సొరంగంబు వాసించు నీశణరుచా సౌభాగ్యభాగ్యంబునన్‌ 
సారంగంబు వాసించు. గంథనినద స్వారస్య విన్ఫూర్తులన్‌ 
సారంగంబు వాసించు యాగగడిమం జం| చాస్య సాం ద స్టితిన్‌ . 


(1-224) 


18 


తుమ్మెద, లేడి, వానకోకిల, ఏనుగు అనే నానార్భాలుకల సారం 
గమనే ఒశకేపదాన్ని ఆవ త్ర్తంచేన్తూ !కమంగా భ|దాదేవి కురులు, కండ్లు, 


కంఠస్వరం, నడక వర్ణింపబడ్డాయి. 


ఒర్‌ పద్యంలో వాడ బడ్డ క్లిష్ట పదాలన్ని [పకృ తార్థాన్ని బోధించ 
టంతోపాటు అ్యపకృ్ళతమైన విషయానికి సంబంధించిన ఆయా అంశాలనుగూడ = 
శలియజయటం పెద్దన శప పయోగంలోని ఒక లకణం. ఈ కింది పద్యాలు 
పరిశీలించండి, 


“గతి మ కేభము నాస చంపక మొగింగై శ్యంబు కందంబు సం 
గత వా కంబులు మ త్తకోకిలలు దృ కాాండిత్యమయ్యు తుల 
ద్యుతి “మోమంబురువాంబు చెవారుచి వీద్యున్యాలి గా మానినీ 
తతవృ తసితు లెన్నంగాందర మె తద్వాగ్తానికై నందగున్‌ . 
జా థి - జ కా 
(1-225) 


సైపద్యంలో భ్మదాదేవి నడక మొదలై న వాటికి ఉపమానంగా చెప్ప 

బడిన మ కేభం, చంవేకం, కందం మొదలై నవి ఛందస్సుకు సంబంధించిన 
మ శ్రేభాది వృత్రాలను.కూడా స్ఫురింప 'జేన్తున్నాయి- ఇట్టివే మరికొన్ని 
ఉదాహృతులు., 
“కుంభకుచ మీనలోచన గోనిత ౦బ 

యబ్బ ధామాస్య వారిమధ్య యళి శిరోజ 

చాపసుభూయుగళ న|క్రజంభఘ యతుల 

కన్య సర స]కియల రాశిగా బె జగతి” (1-226 ) 


ఈ పద్యంలో కుంభం, మీనం, వృషభం (గో), కర్కటకం (అబ్బ): 
సింపహాం (వారి) వృశ్చికం (అ?) ధనుస్సు (చాప) మకరం (నక) తుల, కన్య, 
మిథునం (సరస) మేషం (|క్రియ) అనే జ్యోతిశ్ళా (స్త్రీయమైన రాశులు ధ్వని 
తము లౌతువ్నవపి. 

“ల క్షణముల శుభరోహిణి 

యతీణస్యాతి భూతి వాస్తాంబుజధీ 

లతీతచి త్త సదు తర 

నకుత్రపు మొలకగాచె నాతివిభా కిన్‌” (1-227) 


19 


ఈ పద్యంలో ధ్వన్యమానమౌతున్న రోహిణి, స్వాతి, హాన్త, చిత్త, 
ఉత్తర అనే నత తపర'మెన అర్థం “భద నక్ష|తపు మొలకి” అనే భావానికి 
ఎంతో ఫోన కంగా ఉన్న ది. 


WE మధ్వాక్ళతి యధరము 

నా మాయావాది రీతి యట మధ్యము గా 

భామామణి మామా 

రామానుజ మండల స్ఫురణ(దనరారెన్‌ ” (11.210) 


మ ధ్వాకృతి = (మధు -(- ఆకృతి = తెనెవంటిది; మాయాచవాది రీతి = 
శూన్యం; రామానుజ మండలం = (రామా 7 అనుజుడు = లమ్మీ దేవి సోదరుడు - 
చం|దుడు) చం దమండలం; భదాదెవి అధరాన్ని, వుధ్యాన్ని, మోమును 
వర్ణించే ఈ మూడు పదాలనే [కమంగా (తిమతాచార్యులై న మధ్యా 
చార్యులు; శంక రాచార్వులు (మాయావాద స్థాపకుడు), రామానుజా 
చార్యులు పర్శొనబడినారు. 


“వద్మద్భళ, నీలకచ, మవోపద్మవదన 
శంఖగళ, కుందళదన, కచ్చవపదా[గ 
వరమకరజంఘ జెందనీ సి* ముకుంద 
యట నవన్సూూర్తి నిధిలాభమందినటుల” (1-228) 


ఈ పద్యంలో భద నే తాదులకు ఉపమానంగా చెప్పబడిన వద్భం, 
నీలం, మహోపద్దుం, శంఖం, కుందం, కచ్చపం, మకరం అనే వదాలు; వర, 
ముకుంద శబ్దాలు శ్లేషవల్ల కుబేరుని నవనిధులై న పద్మం, మవోవద్మం 
మొదలైన వాటిని తెలువుతూ (పకృశార్థానికి ఎంతో స్ఫూ_ర్తినిన్తున్నాయి. 
కింది పద్యంలో పెద్దన శ్లేష నెంగ మనోవారంగా కూగ్చానాడో చూడండి, 


“ముఖవై ఖరికి మోడె మొదలనే శళిరేఖ 
యధరంవు రుచికి లోనయొ సుధయు 
నానకు నరిరాక నలిగెందిలో త్తమ 
లో చనద్యుతులకు లో వారిణి 


20 


హోనరీల |భమించె నభినవ కౌముది 
యసదయెరగుచవృద్ది క| దికయును 
ఊరుద్వ్వయ స్ఫూ_ర్తికొదిగి రంభ చలించె 
నట గోరునకుంబోలద య్యెందార 


యౌర తనుకాంతికినిందక్కు వయ్య చావు 

చిత శేఖలంగొదవ య్యెం జి|శరేఖ 

యునొకట నాకమునకగి యీ శుభాంగి 

యంగ “మలిన్న నప్పరలందు కౌరి” (11-128). 


భదాచేపకి దిశున సౌందర్గవతు లెవ్వరై నా స్వర్గంలో ఉన్నారా 
ఆట న... 
చూద్దామనే కోరికతో చిలుక స్వరానికి పోయింద ట. స్వర్గ (గ్ర) లెవ్యరూ 
భ[చదాబదేవి సౌంద ర్యానికి సాటిరాలేకపోయినారట. ఈ విషయాన్ని చిలుక 
(శ్రీకృష్ణునికి తెలిపే సందర్భంలోనిది ఈ పద్యం. శశిరేఖ, సుధ, తిలోత్తమ, 
హాదిలకి మొదలైన అవర సనలంశా ఆయా అవయవాల సౌందర్యం 
విషయంలో భ;దా దేవికి సరిరాలేక ఓడిపోయినారని చెప్పటం |పక్ళ తాంశళం. 
శకిరేఖ, సుధ, తిలోత్తమ, హరిణి కౌముది, అదిక, రంభ, తార, చామ, 
చిత కేఖ__ ఈ అప్సరసల "ేర్లలోని శేషవల్ల |కమంగా చం[దరేఖ, 
(౧ య య 
అమృతం, నువ్వు పువ్వు, ఆడలేడిి వెన్నెల, పర్వతం, అరటి, నవమం, 
బంగారం: చితమైన రేఖ అనే అర్థాలు కూడ స్ఫు” స్తున్నాయి. అందువల్ల 
శ్ధిరేఖ == చం[దుని "రేఖ భద ముఖ్మవె ఖరికి ఓడిపోవ టం, అమృతం అధరరుచికి 
సరి రాకపోవటం. నువ్వు వువ్వు నాసకు ఓడిపోనటం మొదలైన అందమైన 
భావాలు ఏర్పడి (పకృళార్థాన్ని ఎంతగానో సముద్చివ్లం చేస్తున్నాయి. 
ఆయా సందర్భాలలో |పయుక్తమెన శ్లేపల్లో శా్రు విషయాలను 
m) 0 య య 
ఎంతో సముచితంగానూ, మనోవారంగానూ నిబంధించటం కనిపిస్తుండి. ఇది 
వెద్దనకు వెన్నతో పెట్టన విద్య. ఈ కింది పద్యాన్ని పరిశీలించండి. 


“కందరృరనమున. గలికి కూష్మము హౌచ్చె 
నష్టమూ _ర్దిహిఆాః ప్రీ నందరమ్మ 
చం[దోదయమటన్న సతికింగాక యొసంగ 
మారాండ యోగాళశ మనుపర మ్బ 


21 


నవమాలినీ వసంతమున శాంతిలదింతి 
నుధునూదననియు_క్తి మనుపరమ్మ . 
శీత పభంజన స్థితి లతాంగి చలించే 
వాత భంజినింగూర్చు వలవరమ్మ 


సతియు భావ భవాత౦క శంకంబూన 
న్నేహగతింగాంచ నెవ్వారిచేశనోపు 

నచ్యుతానంత గోవింద యని తలంచి 

చేరి భవరోగ వై ద్యు భజింపరమ్మ”' (111-95) 


శ్రీకృష్లుని కొనహాంతో బాధపడుతున్న భ|దాదేవి తాపాన్ని పోగొట్ట 
టానిక్లై ఆమె చెలికత్తెలు |ప్రతీకారాన్ని చెప్పుకునే సందర్భంలోనిది ఈ పద్యం. 
ఇందులోని కందర్చ్పరస మొదలై గ శజ్టాలు ఆయుక్వేదంలో |పయు కమయ్యే 
కెప ధఛాల పేర్లను తెలియ జేన్తున్నవి. 


కందర్పిరసం కా మకరధ్వజం; 

చం[దోదయం = పూర్ణ చం[దోదయం 
మాలిసివనంతం = నూలినీవసనం: ౦ 

! శీత | పభంజనం = శీత భంజనం 

అష్టమూ ర్ర్తిహి తా్లీ = గంధక రనం* 
మారాండ యో? ౦ = నూ ర్యావ్తి యోగం 
మధునూదన౦ = వై వ్లవీం నం 

వాతభంజిని = వాతవిధ్వంనిని 


0 =౫] రల ల ఇఒ OD DD ~~ 


చె రీతిగా ఆయు '్వే'చొవ ధాల పేర్ద ధ్వనించటమేకాక ఆయా జౌవ 
ధాలవల్ల కలిగే వికారాలను దూరగంశేచే ఇన రావ థాలను కూడా 
పేర్కొనటం విశవం వై వాటిలో కొన్ని జొవధాలు వేడిని కలిగించేవి. 
మరికొన్ని శ్రాశ్యాన్ని కలిగించేవి. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. అది 
ఆయా జొషధాలకూ, వాటికి ఏరుద్దమెన జాషధాలకూ ఉన్న వైరుధ్యాన్ని 
నూచించే పరాలను.కూడా ఆ కొవధనామాలలో చేర్చటం. 





Se 
శఆష్టమూ (రి == శివుడు, శివునికి హిత = పార్వతి; పార్వతీదేవి రజిస్సే గంధకం. 


లల 


కందర్చు = అష్టమూర్తి; చంద - మారాండ. 
వసంత - మధుసూదన; శీత వభంజన - వాతభంజిని. 


“'బావాట [గంథాను భావధుర్యు' (ముకుంద విలానం 1.28) అని పెద్దన 
తన ఆయుర్వేద శాస్తా?భినివేశాన్ని గుకించి చెప్పుకున్న విశేషణం ఎంత 
సార్థక మో క్‌! పద్యం నిరూపిస్తుంది. 


ఇట చమళ్క్కారాలు గల పద్యాలు “దన కఏత్వంలో కొలలు. 
లు అ ౧ 
స్థాలీవులాకంగా కొన్నింటిని మాత్రమే ఉదావారించినాను. 


| పద్యంలోని పూర్వార్దాన్న యశాతథంగానో, ఏ కొద్దిపాటి మార్చు 
తః శ్లేషఘటితంగా పునరు క్తంచేసి ఉత్తరార్థంగా చెప్పటం ముకుంద 
విలాసంలో చాలా చోట్ల కనిపిస్తుంది. ఈ పద్దతికి మార్గదర్శకుడు నన్నెచోడు 
డనవచ్చు. కొన్ని ఉదాహృతులు. 


“కాకవుల వాక్కులు ండగ 
నాకవుల మధూచితో కులధినుతి గనియెం 
గాకవుల వాక్కులుండ6గ 


నాకవుల మధూచితో క్తు లభినుతి గనవే. (ము. వి. 1-19) 


“ రిరుమల రాయల ఛామిని 
మరు నమ్మన సిరుల వెలయు మంగాంబ దగున్‌ 
తిరుములరాయల భామిని 
మరునమ్మన సిరులవెలయు మంగాంబ దగున్‌” (ము. ఏ. 1-66) 


టో 
x 


“శ్యామాళుల్‌ పుముష | వజంబు సుమనో-వ్యా విన్‌ ఫల, క్లీలచే 
నా మోదింవ౭గ నమ్మవోవని ఏభుండై మాధవుం డొప్పె నౌ 
శ్యామాళుల్‌ పురుష[వజంబు సుమనోవ్యా షిన్‌ ఫల(శ్రీలచే 
నామోదింప(గ నమ్మవోవని విభుండై మాధవుం డొప్పడే” 

(ము. వి, 1298) 


23 


ఇట్టిప 1-272; M-24, 04, hs Hl-287 సంఖ §లు గల 
పద్యాలు. 


ఆశు, మధుర, చిత, వి న్తరరూవ చతుర్విధ కవితల్లో పెద్దన ఉద్దండుడని 
“వరచతుర్విధ కవిత్వ స -- అన్న ముకుంద ' విలొసావళారికలోని 
వాక్యంవల్ల తెలుస్తుంది. వెద్దన ముకుంద విలానంలో చూపిన చిత కవితా 
విన్యాసాలు అనేకం. ద్వ్యతరి, |త్యతరి, తలకట్టు, గుడులు, కొమ్ములు, 
అమర గుణితం, ఓష్ట్యం, నిరోష్ట్యం, పాద భమకం, పసద్య[భమకం, పాదగోవనం, 
గ ర్భక విత్వం, బంధక విత్వం మొదలైనవి చి[తకవితా భేదాలు, "పెద్దన 
ఈ కింది చి|ళకవి తా భేదాలను ముకుందవిలానంలో |పయోగించినాడు. 


అతురద్వయ కందం 


“మిమ్మె మేమూ రేమా 

మమ్మోము మజేమి మర్శమా మమ్మారా 

ముమ్మారు రమా రామా 

రమ్మర మరమేర మేతి రామ మురారి |” (11-915) 


“కోకిల కలకల లీలల 
కేకుల కేకల కులాళి కిలకిలల కళా 
కాకలి కేళా కూళుల . 
లోశాళులు శేళికళిక లోలాకులలై ” (1-250) 


సోష్ట్య కందం 
దొ 


“భూమా వామాభవ్య 
_వమాను భవా భవా ప్ర పృథుభావి భవా 
'భొౌమాభథిగు ప భామా 
సోను వివా హోపభావ్య సుమనోథావ్యా 1” (ము. వి 11.818) 


ఈ పద్యంలో ఓష్టర్ధ వర్గాలతో పొటు నిరోష్ట్యాల_ గ. ముల్‌ గ 
అనే వర్ణాలు కూడా చోటు స తనకు. కనుకనే కవి దీన్ని సోష్ట్య కందం 
అని చేర్కొన్నాడు. ఓప్ట్య వర్షాలే అధింంగా ఉన్న పద్యం సోన్టం. 


24 


నిరోష్ట్య ద్వివిధ కందం 
“షా జయ నంరతిత 
ణ 
కృష్ణా జయ జలధర చయక్ళత ఘన స్మ శ్రీ) 
ర్చ సై జయనత పృాన్నగ 
కృపా జయనర వారి వారి ధృత గిర శార్డ' (ము, వః 111-815) 


చి కద నంలో నిరోష్ట్యాల కాక మరో 5 ౦ద పద్యం కుూడా గర్భితంగా 
చెస్చబడటం రెండో చిన. గర్భిత కందం ఈ ఏవిధంగా ఉన్నది. 


“జయ సంరజతీవత కస్‌ 
న 
జయ జలధర చయకృత ఘన స( శ్రీకృష్ణా 
జయనత వ్చొన్న?: క్రో 
జయ నరవారి వారి ధృతగిం ఛార్జి” (ము. క 111.12) 
౧ ya 


నిరోస్ట్య సోష్ట్రరకంద ౦ 
“రామా రావణముఖ్యవి 
రామా నిర్మల గుణాభఖిరామా [శ్రీను 
(కామా కంపితభార్గవ 
రామా కమలాభిజన్నరామా రామా 51 (ము, ప. 11.214) 


ముందొక నిరోష్ట్యం, నరువాత ఒక ఓమ బ్రవర్షం = ఈ 'కమంలో నిరోష్ట్య 
© రర ణి అ © 
ఓష్ట్యవ రాల సమ్మేళనంతో ఈ ఒందం రచింవబడింది. ద్వితియపాదంలోని గు, 
న్‌్‌ వశ్తాలలో అచ్చుల ఓన్ట్ట్వ త్వాన్ని [గహించవలసి ఉంటుంది. 


అపంచవర్గీ యము కాపద!గ స్తం 
“నరసావంశీ సుర వా 
సురచారాకింగి శెంం కూరా శొరివో 
_శోరవోరి వాడ స్వరయా 
స్వర యావహాలీల యాస్యవశవోసం సా ” (ము. ఎ 111-815) 


25 


ఈ పద్యంలో పంచవగ్గావ రాలు కాక కేవలం అంతః స్టోన్మ వర్షాలు 
మాత్రమే |వయోగింవబడ్డాయి. ముక్షపద[గ_నత కూడా జోడింపబడింది. 
అపంచ వర్లీయంగా “శేష వై లేళలీల' కావ్యాన్నే రచించినవాడు పెద్దన, 


కుద్దపం చవ ర్లీయం 
“పద్మా భపదచ్చందా 
పద్మాన ంచానుగత క్భపాబ్భ్బ ం౦ద పద 
ప్ప చావ బింబకుందా 
పద్మజ ముఖ కందధూతబంధ ముకుందా |. (ము. వి, 11-916) 


ఇందులో కేవల పంచవన్తాతరాల కే కాని అంతః స్టోమ్మ వర్గాలకు 
పయోగం లేదు. 


అచలజిహ్వా5 
““ఆభోగ మహీిభాగ మ 
వోభాగ మవహోమవో మవహోభోగ మవో 
మా భామా వహ బహు మహి 
మా భామా నవావిభావ మఘవముఖాచా '' 
(ము. వి, 111-810) 


వె పద్యంలో (న యోగింపబడ్డ ఆ, భఖ, గ, మ, హూ, వ, ఘ, ఖ అనే 
వ క్షాలను ఉచ్చరించేప్పుడు జిహ్వ ్రి కదలదు. 


బాద [భమక' ందం. 
“మార నమరాను నరమా 
సారావన రనవిథాది నరనవ రాసా 
వోరియరి భారి యరివో 
భారత జయదవరధర ఫదయజతర థా” (ము. వి. 11.810) 


వై పద్యంలోని (ప్రతిపాదాన్ని విలోమంగా తిప్పి చదివినా అడే పద్య పొద 
మౌతుంది. 


26 


చై చితక పీతావిన్యానాలుగల పద్యాలను అర్థం చేనుకొని ఆనందించా 
లంశు మేధకు పదును చాలా అవసరం, 


గర్భ కవిత్వమూ, బంధకవిత్వమూ చిితకవితకు చెందిన శాఖల. 
వీటిలో పాఠకులకు రసానుభూతిని కలిగించే గుణం అంతగా ఉండదనే చెప్ప 
వచ్చు. కాని కవి పాండిత్య (పకర్షను నిరూపించు కోవటానికి ఉవఈయూగ 
పడ తాయి. ఒక్కొక్కప్పుడు బంధకవిత సాహిత త్యంలోని కొన్ని నిగూథాంశా 
లను బహిర్గతం చేయటానికి నవాకరిన్తుంది. చెద్దన ముకుంద విలాసంలో గర్భ 
కవి శ్వాన్నీ , బంధ కవిత్వాన్నీ నిబంధించి తన చిత్రకవి శా రచనా |పీతిని 
చాటుకున్నాడు. 


ముకుంద విలాసంలో గర్భెత పద్యాలు మూడు *చింపవ బడ్డాయి. 


1. సమద భాస్వద్దనుజ క న 111..£06 
లి, (శ్రీరంజితా కా 5 sree TI1_809 " 
లి, కృష్టా అతు అః II1_811 


సె వాటిలో రండవ పద్యమైన “శీరంజితాకార' అనే పద్యంలో 
ద్విపద, చౌపది. లాలి, ళోభాన, మంగళవోరతి, గు ధవశాది వివిధ 
భేదాలు గర్భితమై ఉన్నాయి. 


చెదన ముకుంద విలానంలో రచించిన బంధచి[తత గలిగిన పద్యాలు" 
పడు, వాటిని దిగువ పెర్కొంటాను. 


1. చం. అతివిమలా y-291... శేమబంధం., 

2, ఈం, (శ్రీశా గరుడాంచత్‌ 294. ..3ై లబంధం. 

లే. పంచ. నరాదరా నురా 1.295. ..పుప్పగుచ్చబంధం. 

4, శా, సతోర్టచేతసు కేళి 11.279...చ|కబంధం. 

5, కం, దారవతను 11.260...ఛ|తబంధం, 

6. సుగం. (శ్రీరమారసా 11-201. ..గోమూ | తికాబంధం. 
1. రమాచవాన నవా" | ౨.819. . సర్వతో భ| దబంధం 


_ *శేమబింధ. పద్యంలో గర్భ చితత కూడా ఉన్నది. పాచీన: కవుల్లో. 
పెద్దన తప్ప శె * అబంధాన్ని (వానిన కవులు కానరారు, సు[బవ్మాణ్య వ విజయ 


చ టీ 


మనె విద్వత్క ర్లామృత ౦లో శ్రైలబంధం ఉన్నట్టుగా |పబంధ రాజ 'వేంక"టేళ్వర 
విజయ విలాన పీఠిక (వుట. ర్త వల్ల తెలుస్తుంది. 


సంగీత కోశానిధియెన రామరాజ భూషణుని వను చరిత |పభావం 
చెద్దన సోమయాజి ముకుంద విలాసంవైన ఎంతగానో ఉన్నది. లయబద్ధంగా 
సంగిత  లిలో రచింపబడిన “ఒక చాయ ననపాయ, ఏపారు ఐవొదరిండ్రో - 
మొదలైన వసుచరిత పద్యాలను పోలిన పద్యాలు ముకుంద విలానంలో 
ఎన్నో ఉస్నాయి, ఒక్కా ఉదావారణం. 


“సురసాల నమళీల నురసాల తరుజాత 
నరనాల వావాల పరినరంబు 
మలయాగ తటభాగ నిలయాగమా భోగ 
వలయాగత నదాగతి లనీతంబు 
వనితాజన సమాజ జనితాజర మనోజ 
జనతాజయ విరాజ దనునయంబు 
సుర తాంత నునితొాంత పరితాంత నదుద ౦త 
భరితాంత రనవాంత వరచయంబు 


గహన నపాచర నవాచరావహిత మహిళ 

వికచ రుచికుల విచికిల నకల వకుళ 

విసర మధురన మధురన దనమ కుసుమ 

సముదయము బాల్బ్చె మధుమానసముదయంబు” (ము. వి. 1-286) 


తన చిత్తమున (1-162); చమరీనికరవాల (1-270), ఈ చారిం 
బోరాదు (1-216) మొదలైన ముకుందవిలాస పద్యాలు లయబద్దమైన 
గి 

సంగీత౫ై లిలో రచింపబడిన'వే. 


ముకుంద విలానంలో చెద్దన సోమయాజి చూపిన శభాలం కార విలాసం 
అతివేలం. “ఈతని [గ్రంథములో నున్నన్ని శజ్లాలం శారములు మణి యే 
(గంథములోను లేవి - అని వీచేళలింగంగారు తు కవుల చరిత్రలో "తెలిపి 


నారు. ఈ కివీ చూవీన శ భాలంకార వె చితి! కొన్నింటిని మాతం 
ఉదా వారిస్తాను. 


28 


అను[పాస :-- 1 ఆశ్వానం. 22, 59, 160, 162, 166, 67, 174, 211, 
280, 286, 240, 250, 278, 275, 276, 
2 ఆశ్యానం. శీర్‌, 127, 1(8, 198. 


కి ఆశ్వానం. 10, 49, 50, 181, 171, 178, 181, 1%, 
191, 289. 


యమకం :-- 1 అశ్వాసం. 147, 158, 169, 208, 216, 251... 
2 ఆశ్వాసం. 9, 158, 192, 168, 229. 
కి ఆశ్వానం. 4&8, 288, 804. 


ముక్రపద[గ నం :=1 ఆశ్యాసం, 5, 69, 108, 140 సంఖ్యలు గల పద్యాలు, 


పూర్వకవుల అనుకర ఐలు 
ఉక్కి చమత్క్యృతీ, భావ చమత్కృతీ కలిగిన |పసిద్ధ సంస్కృత ళ్లాకాల 
నెన్నింటినో తెలుగు కవులు సందర్భాను గుణంగా అనువదించుకొని తమ 
కావ్యాలలో చొప్పించుకోవటం అసాధారణమెమీ కాదు. (శ్రీనాథుడు “కాళీ 
ఖండంలో ఏ ౦ధ్యపర్వత గర నిర్వాపణ సందర్భంలో వేసిన మయూరుని 
సూర్య శతక శోకానువా దాలు మొదలై నవి ఇందుకు నిదర్శనం. కాణాదం 
"పెద్దన కూడా కొన్ని, _పస్‌ద్ద సంస్కృత శో కాలను అనువదించి సందర్భో 
చితంగా ముకుంద విలాసంలొ చేర్చినాడు. ఈ అనువాద పద్యాలన్నీ చిలుక 
సంగీత సాహితాాలలో ఆనకుస్నె పాండిత్యాన్ని (శ్రీకృష్ణుని! వివరించే సంద 
రంలో నిబంధిం:బడి ఎంతో సంద ్భౌచిత్య ళోభితాలుగా ఉన్నాయి. మూల 
శోకాలను, “పెద్దన సోమయాజి అను వాది పద్యాలను చూడండి, 


(1) “సంగీతమథ సాహిశ్యం నరన్వ త్యాః కుచద్వయమ్‌ 
పకమాపాం మధుర మన్యదాలో చనాన్ఫు తమ్‌” 
“నరనన్ఫూ్య సరన్వతీయువతికిన్‌ సంగీత సాహిత్యముల్‌ 
వం వతోజ యుగంబునాల బజ(ను విద్వద్చాల వృద్ద [కియా 
క రసంపజ్ఞనకంబులం దొకటి [దాజూగుచ్చ మాధుర్య వై 
ఖర వేటొక్కటి నారికేళ ఫలపా: వ్యా ప్తి సౌఖ్యం లిడున్‌” 
(ము. ఏ. 1.246) 


29 


(1) శికుర్వే త్తి పళుర్వే త్తి వేత్తి గానరనం ఫణీ 
సాహిత్యర నమాధుర్యం శందరో వేత్తి చా న'బా 


“లశువులకుం బశువులకున్‌ 

వశమె సొక్కించు గానవె ఖ3 మధురా 

తిశయము సాహిత్య రుచిన్‌ 

భృళగతి సర్వజ్ఞుండై న నెలుంగంగలడే |!” (ము. క 11.24 /) 


(iti) నైవ వ్యాకరణజ్ఞ మెతి పితరం న |భాళరం తార్కికం 
దూరాత్‌ సంకుచ్చితె వ గ చ్చతి పునళృ౦డాలవచ్భాంద సాత్‌ 
మీమాంసానిపుణం నపుంసక మితి జ్ఞాత్వా నిర స్తాదరా 
కావ్యాలంకర ణజ్జ మేత్య కని తా కాంతా వృణీలే స్యయమ్‌. 
(విశ్వగుణాదర్శ్భచంపువు) 


ననరన్‌ వ్యాక రణజ్ఞుం దండి యనుచుం దర్క-జ్ఞునిన్‌ [భాళయం 
చును మీమాంనకుని న్నవుంసకుడటంచున్‌ వీడి దూరంబునం 

గని యన్చ్యృళ్యునిం. బోలె ఛాందనుని వేడ్కం గావ్యలీలారన 

జా నిజేచ్చం గవిశావధూమణి వంచున్‌ ఛావగర్భంబునన్‌ . 
| (ము. ఏ. I1_250) 


b= 


కూడా కాణాదం అద్దన్నప్తై ఉన్నది. పూర్ణ తెలుగు కవుల రచనల్లోని 
పద్యాల అనుకరణలు, పోలికలు ఉన్న ముకుంద విలానం పద్యాలను దిగువ 
ఉదావారిస్తున్నాను. 


సై విధంగా నంన్మృత కవుల |పభావమే కాక తెలుగు కవుల [ప్రభావం 


1. తన భవ్యధామంబు తన భవ్యధామంబు (వ. చ, 11.5) 


తన మాననస్థితి తన మాననస్టితి. (ము. వి. 1-11) 
ఏ. మెజుంగొప్పు నెజిగొప్పు నెజగస్పు (వ. చ. 11-69) 
తన చిత్తమున [గొత్త ననలెత్త. (ము. వి. 1-162) 


రీ. ఈ ూలంబోరాదు పారాళము జవాది (వ. ష్‌ I-67) 
ఈ చాబోరాదు కేచావకోచార (ము. ష్‌ 1.2716) 


30 


ఉ ఒక చాయ ననపాయ పిఠకగేయ (వ. 0 11.) 
నురసాల సమళీల నురసాల తరుజాల (ము. వి. TH -286) 

5. మందారమకరంద మాధుర్యమున (ఆం, మ. భాగ. VIL -160) 
మందార కుందారవించా (ము వ 11.160) 

6. వచ్చినవాడు ఫల్గుణుడవళ్యము (మ. భా. 1V-_4_284) 
వచ్చినవాడు మాధవుడవళ్యము (ము. వి. 111-210) 


1. అట(జని కాంచె భూమినసురుండంబర (మ. త్త 11.0) 
అట(జని కాంచె. గృమ్ల(డు నంభోంతర (ము. వ్‌, 1-26) 


తెలుగుకావ్యాలలో భ (దావరిణయవృత్తాంత౦ 

పోతన భాగవతంలో ఒకే ఒక పద్యంలో నూ, చిన్నన్న అ ఫ్లమహిపీ 

కల్యాణంలో అతి క్ష _వ్రంగానూ భ|చాపరిణయ వృత్తాంతం చెప్పబడింది. 

రెడ్డివళ్లై ముద్దమరాజు కూడా ఒక అహ మహిషీ కల్యాణాన్ని రచించినట్లు 

6 (గా © ర 2 0౧ 

ఉదాహరణ పద్యము" లనే సంకలన (గంథంవల్లి తెలుస్తుంది.! ఈ కావ్యం 
అలబ్దం రెండు పద్యాలు మాత మే దొరికినవి. 


భ|చాదేవీ పరిణయ వృతాంతం |పబంధరీ తిలో నంతరింపబడిన తెలుగు 
కృతులు మూడు మాత్రమే కానవస్తున్నాయి. ఒకటి వెద్దన ముకుందవి లానం. 
రెండవది కాళ్ల కూరి గెరీనాథకవి పూర్వులెవ్వరో రచించిన భ|చావరిణయం. 
ఇందులో |గంథక ర “ేరుకానీ, కృతిభర్త ేరుకానీ, లేవని ఆచార్య 
దొణప్పగారు తెలుపుతున్నారు. మూడవది ఆధునికుడై న అల్లి మరాజు 
సు|బహ్మణ్య కవి రచించిన భ|దాపరిణయం, కాగా భ| దాపరిణయం ఇతి 
వృత్తంగో రచితమైన |వబంధాలలో ముకుంద విలానం మొట్ట మొదటిది. 
కాణాదం పెద్దన ఈ విషయాన్ని రన ముకుంద విలానం అవతారికలో 
కృ తిపతిముఖంగా స్పష్టపరచినాడు. 

“పురుపో తమాష మహిషీ 
సకిణయములలోన మున్ను భ|చాచేవీ 


1» (ప. ర, 77 పుట. 
2. అం. సం. సొ, 421 ప్పృట. 


31 


పరిణయ మెవ్వరు శెను(గున 
విరచించుట వినము పూర్వ నిబుధులనలోన్‌ (1-27) 


సు,బహ్మణ్యకవి భ | దావరిణయం 
సు[బహ్మాణ్య కవి పందొమ్మిదో శతాల్తి ఉత్తరార్ధానికి చెందిన కని. 
ముకుందవిలాస కర్శవలె చిత్ర కవితా నిర్మాణంలో దిట్ట. శేషధర్శ 
కావ్యంలో చతురగర్భ నిరోమో ఫస్టు నరనబంధయమక కవితా విలానుడననీ, 
(శ్రీకృవ్ళ కల్యాణంలో ఉభయభాపా కవిత్వ విలసితుడననీ చెప్పుకున్నాడు. 
ఎందువల్లనో కాని ఈయన శన భ్యచా వరిణయంలో ముకుంద విలాసాన్ని 
మక్కీకి మక్కిగా అనుసరించినాడు.'“నా న్యచౌరః శశ 1 కమేం[దుడు 
చెప్పిన [ప్రకారం అనంళర కవులు పూర్వగవుల కావ్యాల్లోని మనోవార 
భావాలను తమ కావ్యాలలో అక్కడక్కడా నక్ళత్తుగా చొప్పించటం 
న్యాయ్యమే. కాని కావ్యమంతా అదే రీతిగా పూర్వకా వ్యాల్లోని భావాలను 
(గ్రహించి రచనచేయటం భాన్యం కాదు. ను!బవ్మాణ్య కఏ చెక్కు రీతులుగా 
ముకుంద విలానాన్ని అనుకరించినాడు. కొన్ని చోట్ల పద్యాలను యథాతథం 
గానూ, కొన్నిచోట్ల పద్యాలలోని ఒకటి రెండు పదాల మార్చుతోను 
((:హించినాడు. మరికొన్నిచోట్ల అనేక పద్యభావాలను యణభాళథంగా 
గహించినాడు, కొన్ని ఉదావాతులు. 


i) పద్యాలను ఏమా తం మార్పుచేయు [౧ హించటం. 
“ఆ కుమారుని నంతర నాఖ్యుంజసి 
యా రమాంళను గన్న కుమారిక కును 
థ ద గుణలతణములు సూసట్టుక తన 
భ|దయును నావుమొనగా భూ పొలమౌెళి 
(ము. వి. 11,61, భ.వ. 11.30) 


ii) ఒకటి రెండు వదాలను మూ తం మార్చి వద్యాన్ని [గహించటం, 
“కుంభకుచ మీనలోచన గోనితంబ 

యజబ్ద్జ ధామాన్య వారిమధ్య య ళిశిరోజ 

వాపసు భూయుగళ న(కజంఘ యతుల 
కన్య నరన|కియల రాళిగా బె జగతి” (ము. వి. 1.226) 


52 


హ్‌ పద్యంలోని “జగతి అనే వచాన్ని “కలపి అని మార్చి అద 


పద్యాన్ని భ| దాపరిణయక' ర్త వాడుకున్నాడు. (11.112) 

ఈ విధంగానే ముకుంద విలాసంలోని కాంచి [వజాంగ'నా (1-6) ఈ 
రితి నీతి (1.160) గతి మ_తెభము (1-225) ఇది యెయ్యదియో (11.7) ఆటల. 
బాటల (11.07) మొదలైన పద్యాలు కొద్ది శశ్తాల మార్పుతో ను బహ్మాణ్య 
కవి భ| దాపరిణయంలో చోటు చేసుకున్నాయి. (భ. స. 1.128; IL.118; 
U.7; 1-41 మొ) 


1) భావాన్ని [గహించటం, 
చ్వారకలోని వైశ్యుల వర్ణనం. 
wean ల 


““మున్ని జ పూర్వులాకులలముల్‌ దినియుండంగ నొక్కదిక్కు గా 
నెన్నిక కొన్ని తానె ఘటియించి యవిన్నవతన్‌ ఘటించనై 
యున్న ంగు జేరుంఉరుకొనరూర నవాధికలాభ సిద్ధి మా 
ద్యన్ని ధిమద్విహారులు జెహారులు ముత్తరముందిర ౦బుగన్‌ *” 

(ము. సి, 1-120) 


మను దన పూర్వులాకులలముల్‌ దిని కాలము పుచ్చుచుండ మె 
కొని యొక దిక్కునన్‌ నవతంగొన్ని నిధుల్‌ సమకూర్చుకొంచు ని 
ట్రొసరు కుబెర.6బేరుకొనకుందురు జేరులు పట్టణంబునం 
దనిళన చాధికార్థ నిధులంచితదానళలా కళానిధుల్‌*” (భ. ప. 1-108) 


ముకుందవి లాసంలోని ఉత్పలమాల భ| దాపిణయంలో చంపకమాలగా 
అవతరించింది. ఈరీతిగా ముకుంద విలాసంలోని పద్యాల భావాలను 
(గహించి ను|బవ్మాణ్య కవి చెప్పిన పద్యాలనన్నింటి ని పూర్తిగా వేర్కొంళు 
ద్ద [గంథ మే జితుంది. కొన్నింటిని మా ౬౦ పద్య్యారంభ భాగాలను 
మా[తమే నిశ్చేకిన్తూ ఉదావాకిస్తాను. 


ముకుంద విలాసం భ (దావరిణయం 


శుతిపద[కమలీల 1118 శగవున శేమనిన్‌ 1.106 
ధారారీతి నమీర 1128 ఒదవెడునాత్శ IT.111 


33 


తారు సరత్న 1-124 లలిత మణి 1.112 
నను చేవ చిర భాగ్య 1-185 'దేవకీవను దేవ 1-117 
అదర ంజి వన్నె 1.186 కనకంవు వన్నె 1-118 
సరికి వరుండు 1.199 చెలువు" మన్మథున్‌ 1.119 
ఒక మేట టీక్కె 1.219 ఉపవిద నే[తము 1.10" 
భువన జాతంబు 11.105 చలమున మోము 11.209 
అడ్డ మెర్పడ వళియు 11-114 వళి యడ్డు రేఖ 111.94 


సర్వవి ఛాలా సమర్ధుడైన సు(బహ్మాణ్యకవి ఈ విధంగా కాణాదం 
"పెద్దన ముకుంద విలాసనాన్ని కాపీ చేయటంలోని చిదంబర రహస్య మేమిటో 
తెలియెదు. 

“చనా విషయంలో ఈ విధంగా సు బహ్యుణ్యక ఆ అనేక రీతులుగా 
అనుకరించినా కథాలిసయంలో మాకం దిగువ పేర్కొన్న మార్పులు 
చేసినాడు. 

i. (శ్రీకృష్ణుడు మొదట ఇంద(వస్థపురానికి వెళ్లి ఆ తరువాత రై వతక 
సర్వ తానికి వెళ్లి నట్టుగా ముకుంద విలాసం లో వగిి ౦ంవబడింది. భ| చావ? ణయంలో 

౧౧ గా లం 
ఇది వ్యత్య_స్తంగా చెప్పబడిం ఏ. 

11, (శ్రీకృష్ణుని భా చేని ఉదంతాన్ని వివరించి వాఎద్దరిమ ఛ్యా 
చిలుక దొత్యాన్ని నెరపినట్టుగా ముకుందవిలాసంలో ఉన్నది. భ(దా 
పరిణయంలో చిలుక యోగినిగా మార్చబడింది. తి గ్యద్దంతువు చౌశ్యాన్ని 
నెరపటం అనుచిగమని భాించి ను[బహ్మూబాక వి ఈ మార్చు చేసి ఉండవచ్చు. 


111. ముకుందవిలానంలోని ఖాండవ వన వృత్తాంతం, మయిని 
వృత్తాంతం మొదలైన అవాం౫౫ కథలు భ[దాపరిణయ౦లో వదలి వేయ 
బడినవి, స్కుబవ్మాణ్య కవి కథను చాలా నం|గహించినాచు. 


iv. భ|చాదేది (శ్రీకృష్ణుని తండిమైన వనుడేవుని తోబుట్టువు ([శుత 
కర్త - సాత్వతి) కూతురు. కనుక భ్యదా (శ్రీ? ఫమ్షులిద్దరూ మేనత్త మేనమామ 
బిడ్డలు. ఇంతటి నమీప బాంధవ్యం ఉన్నా భ దా (శ్రీస్చమ్లుల కీవిషయం 
తెలిసినట్లుగా నుబవ్మాణ్యకవి చేర్కొనక పోవటం వింతగానే ఉంది. అంతే 
కాక (క్రికృష్ణుడొక రాజకుమారుడని భద తెలుసుకున్నట్లు, అ్లే భద 

(3) 


34 


నొక రాజకుమా ఇగా (శ్రికృష్తుడు విని ఉన్నట్లు చెప్పబడింది. కాని ముకుంద 
any ౯ య 

విలాసంలో భదా శీకృష్తులు సుభ చార్జునులవ లె, శశి రేఖభాభిమన్యులవ లె 

పరస్పరం వూర్వపకచయం ఉన్న బాశ అని సూచింపబడింది. 


భఛాషాచ్చందో విశేషాలు 
ముకుందవిలానంలోని భామాచ్చందస్సులకు సంబంధించిన విశేషాలను 
కొన్ని ంటిని దిగువ పర్కొంటాను. 


కావర్హ కే కార సంధి : మణిచై న (11.2) 

అసాధు ళ బ్రాలు 1 జా] గత (L144 

వైరి సమాసాలు : (బహునాళ్లకు 11.28), బహువేలు 
(11-14) 


కువర్షంపర౦గా ఉన్నప్పుడు 

నగాగమాభావం : (శృినుంతు కెక్క_ జేయుము (1181-18) 

వ్యావవోరిక [ప యోగాలు: ఐతే (11-26), ఐనా (11-242) 
నుంచి (11.242), తీఏ7టి (1.207), మజీమజి (11-02) 


పాడేటి (11.67) ఇంచెటిచాని (0-69) లాలించినా (11.72), 
ఇటీవల (111.5) 


అన్య దేశ్యాలు : (భాతి) ప్రా (1140) 
వింత క్రియలు : గళతశళాయించు (111-190) తళతళ 
| పకాళించు అని అర్థం; వాచించెద (11.14) వచించిద అని అర్థం. 
'కొని'కి బదులుగా కి: తాడుకంమ్ము (U6) 
వళను దుత[పక్ళతికంగా 
వాడటం ; లేకన్‌ (11.202) 
ర -జి [పాస 


అప్పకవి ర-జ ల |పాసనను |పాసవై_ రమని నిషేధించినాడు. కాణాదం 
"పెద్దన దిగువ ఉదావారించిన అనేక పద్యాలలో ర-అ |పొనను ధారాళంగా 
వాణతినాడు, 
సిరికి వరుడు I-189 
హారికరపాద I..155 


ఈరీతి సితి 11-160 
కరుణ సహాయ I_178 
నిటి ఇక్కల 1.244 
ముర భంజన H_78 

సరియె కద 11.09 

తరుణీ లావణ్యాంబుధి I_i7i 
హరపర మెస్టి I]_242 
హొం ె (6 బంచాయుధములు 1! =ది'(ఏ 
వారి యిపుజే 111.0 

'తెజవ తళుక్కునన్‌ 111.22 

పియుందుందీవి I1.118 
మణి జానువు 11.119 
ఛారిళలమా 11ఓ.90 

మెటుంగునకు 11.160 
అరయుము 11.190 
కరము 'సెప్పిన 11.204 
మజణీయాను Il 222 
తెటవంగని 111.25 
ఆయిగురిలజెలుల 1.260 


ద్వి[త్యాది [పానలు 
శావ్యతకోనమై ద్విిత్మిపాసాదుల నన్నింటినో "పెద్దన సోమయాజి 
ముకుందబవిలా నంలో (పియోగించినాడు, అప్పకవీయాదుల్లోని లమ్య్యూలను 
బట్టి ఈ [వానలు నాలుగు పొడాల్లోనూ ఉండవలెనని తెలుస్తుంది. శాని 
రండు, మూడు పొదాల్లో మాతరమే ఉన్నా పద్యానికి [శ్రావ్యత కలుగు 
తుంది. చెద్దన సోమయాజి ఈ (వొనలను ఎన్నిరీతులుగా, ఎంత బహుళంగా 
[వయోగించి పద్యాలలో శ్రావ్యత సాధించినాడో కింది ఉదా వాతులవల్ల 
'ఆలున్తుంది. 


36 


19, 87, 54, 82, 92, 117, 146, 160, 158, 1817, 
169, 174, 207, 282, 284. 


9, 80, 87, 120, 127, 147, 151, 176, 186, 191, 


192, 220, 221, 286, 287. 


ద్వి (పాన : 

i. నాలుగు పాదాల్లో 
1 ఆశ్వాసం. 
డ్డి ఆ శ్వాసం. 
ఫ్ర ఆశాన్టినం 


ii. 1, 2, కి పాదాలలో 
cc 


1 ఆశారాసం. 
వ్‌ ఆళ్వానం. 
iii. 1,2 పొదాల్లో 


[| ఆశ్వాాసం. 
లి ఆశ్వాసం. 


ప్ర ఆళ్వాసం. 


18, 52, కక్‌, 57, 59, 65, 92, 126, 150, 1/5, 
911, 212, 288, 248, 288. 


960, 261. 
84, 208, 267. 


116, 151, 160, 168, 198, 211, 218, 227, 280, 
250, 264. 
96. 54, 70, 94, 104, 107, 178, 206, 245, 248, 
280, 276. 
11, 88, 86, 41, 46, 94, 128, 162, 170, 204, 
217, 224, 229, 286. 241, 242, 246, 248, 266, 
979, 279. 


iv. 2, 8, 4 పొదాల్లో 


| ఆశ్వానసం. 


£9 


ఆశారసం. 

పాదాలో 
ర్న 

ఆశ్వాాసం,. 


vi © 


ఆశ్వొసం, 


tw లలి ౧-౭ ౨ 


ఆళ్వానం. 
vi. 1, 8 పాదాల్లో 
2 ఆశ్యానం, 
3 ఆశ్యానం, 


15, 156, 275, 
78, 125, 142, 208. 


42, 258, 267, 
101, 184, 255. 
102, 145, 226. 


81, 124, 140, 247. 
86, 116, 169, 182. 


37 


vii, 1, 4 పాదాల్లో 
1 అశ్వానం. 14, 65, 278, 
వీ ఆశ్యానం. 1/0, 209, 240, 252. 
లే ఆశ్యాసం. అక్కే 146, 
viii. 1,2, 4 తాల 
ప ఆశ్వానం. 00, 202. 
ix. l, 9, 4 పాదాల్లో 


1 ఆళ్వాసం. 565 2/9. 
ల ఆశ్వానం. 154. 
౫, 2, 4 పాదాల్లో 
1 ఆశ్యానం. 9, 119, 196, 
ఓ ఆశారసం. 122, 124, 246, 269. 
లె ఆశా్వ్రసం. 158, 192. 


౫1. 8, 4 పాదాల్లో 
1 ఆశ్వానం. 8, 69, 88, 180, 182, 145, 170, 185, 187, 204, 
218, 252, 259, 262, 2/4. 
2 ఆళ్వానం. 86, 110. 180, 200, 208, 260. 
లీ ఆశ్యానం. $5, 45, 78, 94, 185, 186, 148, 216, 225, 247, 
211, 272, 278, 294, 298. 


(తి (పా న 
నాలుగు పాదాల్లో 
1 ఆళ్వానం. 51, 208, 251, 286. 
2 ఆశ్వానం. 829, శిర, రి, 168, 204. 
లె ఆశ్వాసం. 50, 51, 80, 81. 84, 90, 252, 284. 


1,2, 8 పొచాల్లో 
1 ఆశ్వానం. 165. 


వి ఆళ్వాసం, 17. 


టం ఆశీ 


ఫ్ర ఆఇస్వాసం. 


వె ఏ, 4 పాదాల్లో 


1 ఆశిం, 
డ్‌ అశ్వాసం, 


లై ఆశ్వానం. 


అ, లె పాదాలతో 
ap) 


| ఆళ్వానం,. 


త్త 4 పాదాల్లో 


[| ఆ శ్వౌవం, 
2 ఆశ్వానం, 
లై ఆశ్వానం. 


చతు (ప్రా స 
నాలునగ్వ పాదాల్లో 


l ఆశ్వాసం. 
వ ఆశ్వానం,. 


లి ఆళ్యానం,. 


ప వై పొచాటో 
య 


ఆశ్వానం.. 


2 ఆశ్యానం. 


1, 2 పాదాల్లో 


1 ఆశ్వ్యానం, 
ల ఆళ్వానం. 


లై ఆశ్యానం, 


38 


103, 125, 170, 181, 204, 961. 
58, 168, 178, 177, 207, 268. 
7, 91, 25, 48, 140, 268. 


జరి, 2/6. . 


108. 
49, 54. 
18, 244, 248. 


27, 109. 
లెల్‌, 
115. 


84, 147. 
87, 49. 


‘129, 285, 357. 


D8 పాదాల్లో 

1 ఆశ్వొనం,. ౨5, 
వ 4 పాదాల్లో 

8 అళశ్వానం, 41. 
లి 4 పాదాల్లో 

2 ఆశ్యాసం, 97. 

5 ఆశ్వానం. 122, 180, 261. 
పంచ ప్రాస 
నాలుగు పొదాల్లో 1-88, II.156, 164. 
ly 2 క 11.01, IL.244, 
8, 4 1-222, N31. 
ష (ట్రా న 
నాలుగు పాదాల్లో 1-222, 11-254. 
సప్త ప్రాన 
నాలుగు పాదాల్లో ఎవి. 
' ఖ్‌ 222, 


అర్భాలంకార ఘటన 
ముకుంద విలాన కర్తకు శ జాలం కా రాలృపై ఎంత మక్కువో (వెన 
వివరింపబడింది. అట్లని "పెద్దన సోమయాజి అర్థ సౌందర్యా పాదకాలైన 
అర్థాలం కారాలను పరిహరించలేదు. ఉపమ, ఉ త్పేత, రూసకం, నమాసో కి, 
శీస, దృజ్ఞూంతం, అరాంతరనా౧సం మొదలె న అరాలంకారాలను మనోపార 
లా రు థి ల యా ® 
రీతిలో [పయోగించి శావిక సౌందగ”గంంతోపాటు ఆరిక సౌంద ర్యాన్ని కూడా 
ద i థి | 

ఘటించినాడు. ఆయా సందర్భాలలో పాఠకులు దీనిని గుగ్పాంచవచ్చు. 
ఉపనంహారం 
ముకుందవిలాసం మొదటిసారి |కీ. శ. 1875 (శా. ౪, 1197) లో 
గచ్వాలలోని “సాహిత్య విద్యా ముకురిమనే సొంత ముుదణాలయంలో 
గద్వాల |[పభువు రామభూపాల రూయలవారిచే ముుదింపబడింది. ఆ తరువాత 


40 


మళ్ళీ ఈ బంధం ముదణకు నోచుకోలేదు. పూర్వ ము, దైపి 'పతులుకూడా 
నన్తుశం ఎంతో గాలి స్టే కాని దొరకవు ఎక్కడో ఒం (పతి దొకికినా 
“సంవృత పన కోత” అన్నట్లుగా దాన్ని భ|దంగా రథ ౦చుకో వాలన్న 
అధి|పొయ మే కలుగుతుంది కాని చమువుకోవాలన్న కుతూవాలం కలుగదు. 
wale ము;డణ దోషాలు 57 రా. 'పన్తుత ము] డణంలో చ దోషాలన్ని 


వవ రించబడ్‌ళ” 


సో 


ఒ శతాబ్ది [క్రితం ము'దింపబడి [పస్తుతం అందుబాటులో లని ఈ 
పబం ధాన్ని ము దించటానికి తలపెట్టిన ఆం|ధ|పడేళ సాహిత్య అకాడమీని 


సొహితి!పింయులు ఆభథినందిణచారి. 


"౦భ సంపాదన నందక్భంలో నాకు సహకరించిన ఆచార్యా పుల్లెల 
(శ్రీరామ. చం! దుడు, డా॥ జి. ధర్మారావు, (శ్రీ) విఠల్‌ రెడ్డి, (శీ నత్యనారాయణ 


గారి ఇ “+ ai cea కృతజ్ఞతలు 


ముకుంద లావ " 0థ వరిష్కర ణకు, కీరికా రచనకు అవకాశం 


కల్పించి: ఆం, |. న. అకాడమీ శా! స్ట్‌ రృ వర్గానికి ముఖ్యంగా 
తదధ్యాకులై న 8) 'దెవులక్ష రామానుజరావుగా ' కి, ఆకావస్ఫవ ర్మువైన 
డా॥ ఇప” ౨టి కృృవ్షమూ తి గారికి నా వో క కృంజ్ఞ భాఖివం-నాలు, 


—0 


“ఇర్దలు జోడు నన్నకవి యెట్డన, తిక్కన సోమయాజి చా 
నుద్దను వావకిన్‌ ముగు3 కొః 'గాజె దీఒగు నల్లసాని మా 
పెద్దన ౫ బారి తోడునను బేకు వహించిన శ) క ఇణాదముం 
బెద్దని సోమయాజి విను వెద్దనం బొల్పు కపత్వసంపదన్‌ ”' 


"వాద రాణా 
చానా 


ఆర్‌. (శ్రీహరి 
బి85 1095 0 


ఫ్రీరస్తు 
శ్రీ హయ[గీవాయ నమః 
శ్రీమతే శ్రీ భూచెన్న కేశవాయ నమః 


సత రద తోని 
[ప్రథమాశ్వాసము 


(ఫ్రీ మేల్‌ గూర్చు భరింపుమీ సకల ధాతీరాజ్యము న్నీవ యం 
చామోదా ఏ నొసంగు లీల వలగౌ హ సంబునం దెల్పు నౌ 
శ్రీమతే శవ గ్దౌద్రి సాంద కరు ణా(ల్రీ రంజిలన్‌ సద్దుణ 
సోముం దిర్మలరాయ సోమన్ఫపతిన్‌ సు క్రీయుతుం జేయుతన్‌, 


న క్రీలలనాంశజన్మ పరిశీలను సీలసునంద గోపక 

స్యాలసుతన్‌ వరించు తతి సంగతమంగళ మోషదాతురి 
లీల ఘటించు లీల మురళీ జతి వ ర్రిలు కృష్ణమూర్తి గో 
పాలు(డు భ కపాలు(డు కృ పాళుండు సోమన్ఫపాలు నేలుతన్‌. 


(్రీ మాంగల్యవతీనివాసత నుర శ్రీ దెల్ప శేషాచల 
[గామ గామణినా నెసంగి (తిజగత్క ల్యాణ సంధాతయౌ 
(శ్రీమద్వేంకటనేత (టోచు శుభదృష్షిన్‌ ముష్షిపల్ల్యన్యయున 
సోమున్‌ రాజలలాము నూర్పితకళాస్తోమున్‌ జయ సైైమునిన్‌, 
+, ఏ నాతి యాకాళ భూనాథ సుతయోౌట( 

దెలుపు నంచిత మధ్యదేళ కలన 
నే రామ ధరణీ కుమారియొ చెటిగించు 

పృథు విడంబ నితంబ వీంట గరిమ 


సీ 


మః 


ముకుందవిలాసము 


నే నీలవేజీ కళానిధి సోదరి 
యౌొట( జాటు మనోహరాస్య లీల 
నే యింతి శేషపై లేళ వాసిని యౌట. 
జూపు రోమాళి వవోజ పా? 
నట్టి శ్రీశానుషంగ దయాంతరంగ 
లాలితాపాంగ శ్రీ యలమేలు మంగ 
యమ్మ హాలక్ష్మి సుకుమారు( డని యనేక 
భాగ్యము లొసంగు సోమభూపాలమణికి. 


దనుజభేదనధురంధరమౌ శరమును 
శరమును వహియింప(జాలు గరియు 
గరిమేతలకు నాథగరిమ గాంచు గుణంబు 
గుణముపె వసియింప(గూర్చు రథము 
రథవరాధానమై రంజిల్లు విల్లును 
విల్తునిలుగనుండు ఏరభటులు 
భటకులజ్యేము(డై [పదిలు సారథియును 
సారథి ముఖవచ సతులు హరులు 
హరుల రక్కసిడాచిన యిరవుపొదియు 
పొదిని. జొర(బాలు చ్యకవిస్తురణలెసంగ ( 
(దిపుర విజయంబు గెకొన్న దేవమౌ శి 
సోమవిభు కాశ్వతై శ్వర్యధాము. జేయు, 


హరికిన్‌ సోదరియాట.. దదుణమునన్‌ క్యామాకృతింబొల్చి యీ 


శరు భామామణి యౌట( దదధుణమునంచన్మందహాసంబునం 


దరయందాల్సి గజాస్యుమాతయగుటన్‌ యానంబునందెల్పు నా 
గిరిసంజాత యొనంగు(గాత జయలమష్మేన్‌ సోమభూజానికిన్‌ , 


మ్‌ 


మ॥ 


Ga 


చ 


క్రం॥॥ 


మ 


కం॥ 


[ప్రథమాశ్వాసము 


హరినాభీకమలంబునందు నిజవ కాళి వతిస్వానవి 
సరతంగలుట( దత్సువర్లరుచితో( దానున్‌ సువర్లాకృతిన్‌ 
ఆట్‌ త ల మని 
నెరయందాల్సి సువాణి వాణి నలివేణిం [బేమ రంబించు వా 


గ్యరు(డిచ్చున్‌ సుచిరాయురున్న తులు వడ్కన్‌ సోమభూభ ర్రకున్‌. ౭ 


విశ్వనుత్నశుతి స్తవ నవీన సుధారస ధారలట్ట యౌ 

కాశ్వత పూరుషార్థముల సజ్జ నవత్సలయి వసించి యా 
త్మేశ్వరు దేపతావృషభు నెప్పుడు( బాయని కామధేను వా 
గీళ్వరి సోమభూవరున కిష్టపదార్థ సమృద్ధి గూర్చుతన్‌ , 
నిజభజనాభియోజనవినీత సుధీజన సూక్త సతతి 
[వజముల మాధురీగుణ మవశ్యము నిల్పునిరిక్ష నికుసొ 


రజలధిమధ్యవాసతను రంటిలు బాహుదకాంచితున్‌ మహో 
గజముఖు భ కిమత్సుముఖు గణ్యగణ|ప్రముఖున్‌ భజించెదన్‌. 


అల భోగ సుకీర్తి బలో 

జ్వల యోగనిరూఢి ను[పసకులు హరి భ 
కులు వరముక్తులు మత్క్భతి 
వెలయింతు రనంతగరుడ విష్యక్సెనుల్‌, 


సవితృం డాదిగురుండుగా( జదివి తత్సాహిత్య విఖ్యాతి ౩ 
క వితామారురి నాటకాకృతికృతిం గల్పించి రామాయణం 


ఐవనిన్‌ వాగమృతంబు నించిన శుభస్వాంతున్‌ హనూమంతు స 
త్కవికాంతున్‌ నుతియింతు మామకకవిత్వపొఢి సాహ్యార్ధమై. 


వరధర్మయు క్రి నరిదర 

కర జగదానందకముల కంపిత వికృత 

స్మర పంచాయుధ గుణముల 

హరి పంచాయుధగణముల నభినుతి సేతున్‌, 


డ్‌ 


(ఎలు 


(౮6౨ 


ep 


కం|| 


క్రం॥॥ 


డ| 


కం 


వ॥ 


క్‌ం॥ 


ముకుందవిలాసము 


శ్రీకలితరా మకృష్ణ 

శ్లోక పతాకాయమాన శుభవాగమృత 
సికృతవిలాసులను వా 

ల్మీకి వ్యానుల నుతింతు మేదురభ కిన్‌. 


వివరింతు నుతుల నతుల 

వ్యవహారుం జోరు సుకృతి వై భవభూతిన్‌ 
భవభూతిన్‌ శివభ దుం 

గవిరుదున్‌ హేళదాసు కాళీదాసున్‌. 


నన్నయభట్టు భీమన ననంతు నధథర్యణు( దిక్యుహో|తి నె 
ఆన్న ను సోము భాస్కరుని నయ్యలు నె షధకావ్య క్‌ర్ర( బో 
రి మా 

తన్నను బిన్నవీరుని చినన్నను సూరప రామభదు( బె 
దన్నను( దిమ్మనార్యు గరుడాంకుని మూరి నుకీ ర్తి నెంచెదన్‌, 


ఎల్లప్పుడు సేవించెద 

నుల్హంబున వేదశాస్త్రయో గాన్వితులన్‌ 

బిల్రె వంళాంచితులన్‌ 

మల్రైశ్వరదిక్షితులను మద్దురు వరులన్‌, 
ఉర్వూర వీరనృసింహో 

ఖర కృపాలబ సరస కవితాలహారీ 
ధూర్యహు మద్భగినీధవు 

దూర్యసీ నాగార్యు సుగుణధుర్యు నుతింతున్‌ 
అదియుసుంగాక 


కాకవుల వాక్కులుండ(గ 
నాకవుల మభూచితోక్తు లభినుతి గనియెం 


[ప్రథమాశ్వాసము స్ట్‌ 


గాక వుల వాక్కు లుండ (గ 
నాకవుల మధూచితోక్తు లధినుతి గనవే. ౧౯ా 


వః అని యిష్టదేవతానమస్కృృతియును, సుక విజన పురస్కృతియును 6, 


గుకవి పకారాంతర పరిష్క్టృతియునుంగా వించి యె నొక్కు [పబం 
దంబు రమారమణ పరిణయ [ప్రసంగ సంగత ళ్ళంగార చమ 
తార రసానుబంధము గొ నొనరింపంబూనియున్న సమ 


యంబున, ఆలు అ) 


నీ భుజకొర్యదీపు లుప్పొంగి నెల్లెడిలీల 


మౌళిసీమను హేమమకుట మమర 
మనివికి కవిబుధమబణులు వీనుల (జేద 

సరణి నొంటీలు పచ్చలు సెలంగ 
తను సోము(డని తార లనుసరించిన మాడ్చి. 

రమణీయ తారహారములు దనర 
తము వెచ్చ పెటకుండ మణీసువర్గా[దు 

లు ణి 
లడిగెడునన కెల౭ గడెములలర 


మంజు మంజీర మణి పుంజరంజనా పి 

లలిత చరణారుణిమతోడ( గలసిమెల(గ 

దివ్య భూషాంబరములతో ( దేజరిల్లు 

పాలితనృపాళి సోమభూపాలమౌళి. ౨౧ 


వెండియుం దారాచల తారాబల హిరోపల హోారోజ్ఞ్యల రాకాధిప లోకా 
ధిప వరనందన హరిచందన బృందారక మందారక కుంద శరత్కుుంద 
మరుత్సింధుర దరసుందరతర |పభానుభావ కీ ర్రినుధాలేప దీపితదిశా 
(ప్రదేశ పసారుండును, హరిచరణ సంజాత సురవాహినీ సహోదరీ 
భూత మహాన్యయ విశిషముష్షిపల్లి వంళొాలంకారుండును, నిజ సంప 


ముకుందవిలాసము 


దాయ పారంపరీ కల్పిత్గాగహార సమూహ మహిత మహిసుర మహా 
విభవ రక్షణ విచకిణుండును, స్వకీయ సోమపొతతా సార్థికృత 
చకవ రి లక్షణుండును, భ్రీమత్కేశవస్వామి చరణకమల యుగళ 
భక్తి నిషాగరిమ్షండును, షోడళమహాదాన చతుష్షష్టి విద్యాపటిష్టుండును, 
కేళాదిరాయ రాజవేక్యా భుజంగ సంగామ ధనంజయాదిగ ర్ఫేశ్వరాది 
బిరుద సార్థనమర్థన ధూర్వహ సాహసాంకుండును, తిరుమలరాయ 
మహిశ్వరార్థాంగ లథ్మీవిడంబ మంగాంబా గర్భసుధార్గవ పూర్ణిమా 
శళాంకుండును, శ్రీమద్విజయలశ్న్మీ సహాయుండును నగు సోమ 
భూపాలరాయుండు నొక్క. శుభవాసరంబున సుధర్మా సమాన సభాంత 
రంబునం జింతామణీవింత రాణించు మాణిక్య సింహాసనంబున నధ్యాసి 
నుండగుచు పారతనుతాణహారంబుల నై రావతోచ్రై[శృవంబుల ననుక 
రించు కరితురంగంబులెసంగం గార్యచాతుర్య సుపర్యమం|తులగు 
మం|తులును, విద్యావి శేష (పసిద్ధకవి బురులగు కవిబుధులును, నారద 
సదృశ గానచర్యులగు గాయక వర్వ్యులును, నాసత్య గుణహృద్యులగు 
వై ద్యులును, నప్పరస్పమాన తావళ్యలగు వేళశ్యలును నాదిగాగల 
పరివారంబు పరివేషింప సకలవై భవ సాం|దుండగు దేవేం[దుని 
రొంపున సంపదల నింపొందుచు. పరా 


స్కి నను నందవరపురాన్వయ పయోనిధి చందు 
గాణాదవంశ విఖ్యాతి సాం|దు 
నాశ్వాలాయనసూ[ తు న్మాతేయముని గోతు 
సకల విద్వత్క-విపకర మ్మ్‌తు( 
[బౌఢలక్ష్మీపతి పండిత సోదర్వు 
బాహట [గంథానుభావధుర్యు 
వేదశాస్త్ర వురాణ వివిధ మర్మధురీణు 
నర చతుర్విధ కవిత్వ పఏణు 


గ్‌॥ 


ఉ| 


కం॥ 


కం॥ 


కం! 


[ప్రథమాశ్వాసము 


భోజచంపూ (ప్రబంధార్థ బోధనాను 
బంధ గీర్వాణ టీకా సిబంధనాది 

శేశల వచో రచనచర్యు బెద్దనార్యు( 
గాంచి దయమించి పలికె సగొౌొరవముగ. 


కాదివర్హంబు లిరువదియెదు విడిచి 

చేసితి వసంచ వర్గీయ చితకృతిని 

'శేష3 లేశలీలా' ఖ్యచే నెనంగ 

యాది మితవర్ల నియతి ళక్యంబె జగతి, 
శ్రీరమణీయతన్‌ సురపురీనగరీ సగరీయదేళ భూ 


భార ధురీణు (డొ బహిరిరామనృపాలు సభాంతరంబునన్‌ 
మారమణాంకితంబుగను నుత్ఫ్యవురాణ మొనర్ప(బూనవే 


సారనుధా పసార విలసత్కృతి సాం|ద వచశ్చృమత్క్బృతిన్‌. 


మీ తాతయు మీ తం|డియు 

మీ తమ్ము(డు మీరు మశియు మీకలజులు వి 
భ్యాత |పబంధరచనా 

[పైతచరి తులు కణాద పెద్దన సుకవీ ! 


కృతిముఖమున సరసాలం 


. కృతిముఖమున బేరు(గాంచు నిల సుతవన సం 


తతిముఖములగుట వాణీ 
కృతముఖమణి మాకు నొక్క కతి హితవందన్‌. 


పురుషో త్రమావ్ష మహిషీ 
పరీణయములలోన మున్ను భ దాదేవీ 
పరిణయ మెవ్యరు తెను(గున 

విరచించుట వినము పూర్వవిబుధులలోనన్‌ , 


జల లకీ 


‘8 ముకుందవిలాసము 


కం! కావున మీరది తెను(గున 
కోవిదు లౌనన(గ క్రీముకుందవిలాసా 
భ్యావిధి(జేయుడు కెళవ 
దేవున కంకితముగా(గ రీరవతంసా | రకా 


కం॥ అని బహుమతి నొనరించిన 
విని బహుమతి నేను సోమవిభు ననుమతిచే 
ననుమతిమంతులు మెలన 
ఘనకృతి రచియింతు( జతురక వితావిహృతిన్‌, 80 


కం॥ శ్రీకలితాంకుడు సోమ 
మ్మా కాంతు(డు దోడుగాయగ సరసయగు కృతి 
(శ్రీకి నధిపతిని. జేసితి 
(శ్రీకశవపతిని సుగుణసీంధు(డ నగుచున్‌. 8౧ 


గీ॥ ఇందు సకలహితము నిచ్చు మున్‌ విముచి 

త్తీయతల్యమౌ మదియక విత 

యుదుట చేవ దొలువ నులి బోలు నిమోము 

మృదువు గాదె విరుల మీద. (వాలి, 8౨9 
కం॥ కుందవిలాసము తావి ము 

కుంద విలాసము సదా ముకుందవిలాసరి 

విందు విలాసమును సుధా 

బిందువిలానము హసించు పేశలఫణితిన్‌. 88 


వ॥ అని నిశ్సయానుసంధానంబున మదీయ [ప్రబంధ సంధాయకుండగు 
సోమభూ పాలరాయవతంసుని వంశాభ్యుదయం బభివర్టించెద, కిల 


కం! శ్రీదా మోదరపాద 
(పాదుర్భావమున సురతరంగిణి తనకున్‌ 


ఉ|| 


An 


[ప్రథమాశ్వాసము 


సోదరిగా మేదిని. దగు 
నాదిని నేవంశ మట్టి యన్యయసరణిన్‌, 
ట్రీ ముషిపలినామ 
అట రొ 
[గామ్మపాముఖ్య నాడగౌడు కులమునం 
బేమను మారవసేవా 
(శ్రీ మంతు (డు వెలనె( బెద్దనృపవరు( డవనిన్‌. 


పెద్దన(గా నెసంగి నృపబ్బృందములో పల మునిపల్లి మా 
పెద్దన టొల్చు వామనుని పెద్దన గల్మిని బరల్మీ ( గీడికిం 
బెద్దనవాడిచే నకులు పెద్దన పాడి సమీరసూతికిం 


బెదన' సత్కపన్‌ గదుని పెదన నదిర యిదరాసలిన్‌ , 
ద దె ది ధ థి 


అట్టి ముష్టీపల్లి యా పెద్దనృపుండు పూ 
డూరినాడ గొడువీరఘనుని 

తనయ బక్కమాంబికను ( బెండ్రియాడె న 
వ్వీరవిభుని నెన్న నేరి వశము, 


తన శివావిర్భూతి దక్షభూనురమహా 
ధ్వరముఖ్య కార్య వర్ధన మొనర్చ( 
దన మహాభ్యుదయ మంతయు దంతిముఖ మహా 
చసేనాది సహజ (పసిద్ది నెరప( 
దనదు భదానువరనము ధర్మనిరూఢి 
నఖిల విలాసయోగా పి. బెనుప. 
దన శార్యమర్యాద యనివార్యచర్య సూ 
ర్యాదితేజో భేద మావహింప( 
దన బలస్ఫూ రి సకలభూత [పపంచ 
భైరవారూఢి |పతిరోధిబలము నణప 


శ్రి 


తడు 


3౭ 


3౮ 


10 


ముకుందవిలాసము 


సారుగణములు గణుతింప జగతి నలరె 
వీరవిభు( డన దేశాయి వీరవిభు(డు. ౩౯ 


కం॥ ఏర| పభునకు దిమ్మాం 


బారత్నమునందు( టొడమె బక్కా౦బ సుధా 
సొరగుణాధార మహో 
దార యగుచు వెలసె. బెద్దధరణిపు సతియె. ౪౦ 


సీ॥ తన కీ ర్రిపుతి దిగవముగలకు శుద 
= 0 0 © 


డీ। 


గ్‌ 


ధర్మ పద్దతి కుపాధ్యాయి గాగ 
దన శాసనవిసీతి యనుశాసనమురీతి 

జనధీసమున్న తి ననునయింప( 
దనదు వాగె ఇఖరి తనరు వాగ్ర్వైఖరి 

సక లవాక్యములకు జననిగా(గం 
దనదు సంతానంబు ననఘసంతాన మ 

టఖీల శుభాభ్యుదయముల( బెనుప 


నలరు బుధక ల్పవల్లి యరులకు(6 దలి 
అ ఛి క 
శిషకాంతాజనమతలి ముషిపలి 
ళు రా రం గ 
యన్వయము పెదవిభుని యరాంగలవ్మి 
దె 0 
దిక్కాలిత సదుణకదంబ బక్క_మాంబ. ౪౧ 


కందనవోలు ముఖ్యము గ( గల్లిన సీమల నాడగౌడు కీ 

రిందగి తుంగభ|దకును కృష్ణకు మధ్యమసిమ రాజ్యల 

క్ష్ష్మీందగి ముష్టిపల్లి కులసింహు(డు పెదనభూవరుండు బే 

రందె నిరూఢి ఏరఘనునల్లు(డు వై రిమృగా? ఫీలు(డై . ధం 


పాకనాటి మేటీ పరిపాటి కులకోటి 
నేటి తండు పెద్ద నృపకిరీటి - క 


ప్రథమాశ్వాసము 11 


గనియె( బెద్ద సోమఘను సిరిగా హ్వాయు 
నాత్మజులను బక,.మాంబయందు. ౪3 


అనుర క్తి నుదయించినపుడ |పభావా పీ( 
గువలయపాలన|పవణ మీంచి 
మలి నిజకృష్ణాంక మండలంబు వెలుంగ 
నుదయా [ది మొదలుగా నొగి [గ్రహించి 
తుంగభదోన్నతి దొడరి రా కందన 
వోలి మిన్నగు దెశళమేలుబడిగ 
కరకాండ విస్ఫూ రి గల యవనారుల 
ఐబలముల( గడు ధీతి( బాఅనణది 


తనరి విషుపచాస కి దనకు నదియ 
సత్సథముగా(గ( దహాద సరణి వెలని 
దిక్కులందెల్ల( గీరి చం దికలు నించి 
స టై 
రోము డలరారె శుభకళా సోము డగుచు. ౪౪ 


పంకజోదరపాదఖభ కి (బహ్హాదుండె 
శౌరికీ రనమున నారదుండె 
హరిస్తువతముల రుక్మాంగదాధీజు(డె 
కృష్టాభిరతి నంబరీష విభు(డె 
విషగుణన్ఫూ రి విన బరీక్షితు(డె 
నచ్యుతధ్యానచర్యను శుకుం డె. | 
మాధవబంధు సంపద ధర్మసూతియె 
గరుడ ధ్వజాస క్రి నరు(డెకాక 


యతడు నృపమాతుండె దిగ్గయ ప్రభూత 
భూరికేశవ సామాజ్య పుణ్యగణ్య 


శే 


సి 


మ్‌! 


వ! 


ముకుందవిలాసము 


విలసదిభవాజి విభవాది వివిధభాగ్య 
ధీవిభుం డొపు( బెదసోమ భూవిభుండు. ౪౫ 


అమలిన దానధారామృత యు కిచె 


భాగీరథ్‌రీతి. బరిఢవించి 
యవనకోణిత పూరితాసి సంజాళ ణ 

నల సరస్యతిరీతి నకిశయించి 
యరివధూటీ కజ్బలాశు మిశితలీల 

యమునానదీరీతి నధిగమించి 
యాత్మదేశంబున నలరె( గృహ్హానది 

త్రివిధ వర్ణముల సుస్టితి వహించి 
యహహ పెదసోమ భూపాలు. డాహవముల 
యవనుల జయించి భువనవిఖ్యాతి( గాంచి 
యార్యజనముల (బోచి తద్వ్యా పి నెజిప 
నతని దెళ మార్యావ ర్త మగుట (జేసి. ౪౬ 


గురు భూమీసుర మౌళికిం దన మహాగోతై 9క సా మాజ్యమిం 
పరయన్‌ భార్గవు( డిచ్చినట్టు పెదసోమాధీశు( డౌరా యనన్‌ 
గురుభూమీ సురమౌళికిం దన మహాగోతై క సామా(జ్యమిం 

పరయన్‌ దానమొనర్చె నిట్టి నృపుం డాహా కల్ల(గా నేర్చునే. ౪౭ 


వెండీయుం దతోమ భూమండలాఖండలుండు హరిచరణ పరతం[త 
చర్యండును, హరిపదాయత సా[మాజ్య ధుర్యుండును, హరిగృహ 
సమ్మార్దన_ కరదిపికారోపణ వ్యజనాతపత పల్యంకికా వహనాది 
కెంకర్యాలంకృత హర్ష పులకాంకుర సకలాంగుండును, నిరంతర 
[కియమాణ మహాధ్వర దీకాదక్ష కమలాక్ష కరుణాకటాక్ష వీక్షణ 
కల్పిత దక్షిణాది ఫలోత్క్బృష్ట మృష్టాన్నసత్ర సంతుష్ష విశిషజన 
బహు సహసాశీర్వాదాపాదిత మహాభ్యుదయుండును, శరచ్చిళిర 


పథమాళ్వాసము 1ఫ్ర' 


పూర్ణిమా మహోత్సవ సముత్సాహ దిగంత విశ్రాంత విశాణన (పీతా 
సేతు కాశీతల పర్యంత భూతలాగత విద్వత్క-విగాయకాద్యర్థి సంతా 
నుండును, చండ తరదండ యాతా సముధండ మండల్నాగ ఖండితా 
నేక భండనాగత యవస మహీనాథ సేనామండలుండును నగుచుం 
బేరయ్యె నయ్యెడ. ౪౮ 
అట్టి పెదసోమభూజాని హర్షమూని 

[పబలు గద్వాల యను మహారాజధాని 

నతిశయించి (ప్రతిష్టించి యందు మించి 

[ పేమ. బూడూరి కేశవస్వామి సిలి పె. ఇడా 


గీ! 


రా 


సద్వర్యోపల రమ్య హర్మ పటలి సం కీడనాస క్ర భా 

స్యద్యామా కచబంధ బంధుర సుమ సగ్గంధ సంబంధ సం 
పద్యాంఛాగ త కల్పపుష్ప మధులిటాళీ సముద్వేలతన్‌ 

గ ద్వాలాఖ్య పురంబు భాసిలు రమాకాంతా వరావానమై. ౫౦ 


క॥ ఆ పురమున నత్యున్నత 
గోపురమున సాలరూప గురుతర ధరణీ 
నూపురమున నధిపతియె 
[పాపు రమావిభు(డు కేశవస్వామి దగున్‌, ౫౧ 


సి; ఢీ ధారుణీ సతుల్‌ జెలంగి పత్నులు గాంగ 

బర మెన్షి దగు మం(ివరు(డు గాంగ 
బ్రహ్మాండ భాండ వర్గములు రాష్ట్ర్రంబుగా 

జత మహాదవుండు సఖుడు గాగ 
గాంచన శ లాదికంబు కోశంబుగా 

వె కురఠదుర్గ మావాసముగను 
పర(గ నిం దాది దికృతులు ఐలంబుగా 

బంచభూతములు (పకృతులుగను 


కం॥ 


గీ 


సీ॥ 


ముకుందవిలోసము 


సకలరాజ్యాంగముల (౬ (టోచు చ|కధరు(డు 
రక్షకుండును దేవుండు రాజునగుచు 

నచ టి సోమాన్వయుల దాస్యమాదరించి 
చేరి గద్వాల కేశవశౌరి వెలయు, 


ఆ దేవుడు చేదోడున్‌ 
వాదోడుగ మువ్షిపల్లి వరవెద సోమ 
క్మాదయితు(డు వరిలెన్‌ 
ఇర 
మేదిని సామాజ్యజయ సమృద్ధి సెలంగనస్‌, 


సిరిగాధిపు(డిల వెల సెన్‌ 

సిరిగా పెదసోమ నృపతినింహు నను జు(డై 
సరిగారె నృపు లతనికి 

సరిగాపుల జేసె దనకు యవనాధిపులన్‌, 


అందు బెదసోమభూమిశు( డమ్మ మాంబఐ( 
బేర్మి లింగాంబ రామాంబ( బెండ్హియాడె 
నందు లింగాంబ సకలగుణావలంబ 

కలిమి జగదంబ యన బేరుకలిమి నలరె. 


సంపూర్ణ సంపత్సరంపరావిస్ఫూర్తి 
నిందిరాసుందది నెబుగణజెసె 
నిరతాన్న దాన మానిత స తవిభ్యాతి 


నిల నన్న పూర్ణాంబ నెణు(గ(జేసె 


నమలిన బహువిధ వ్యవహార చాతురి 
నెసంగు సరస్వతి నెజటు(గ టే సె 

(బాజ్యస్మామాజ్య వె భవ శుభావిర్శూతి 
నిందచం దానన నెటు(గ౧(జేసె( 


త ఏ 


౫౩ 


౫9 


లీ 


సీ 


ప థమా థా సము 
దనదు కో నేట నమృతఖలన మొనర్చు 
హరికి( గలళాబ్ది సుఖకేళ నెబుగజేసె 


లీల బెదసోమవిభుభార్య లింగమాంబ 
తనకు లింగాంబ యేరు సార్థంబుగా(గ. 


అట్టి వెదసోమన్ఫపతి లింగాంబవలన ( 
[బేమ( దిరుమలరాయలు రామరాయ 

లను సుతుల.6 గాంచె భూమిజయందు రాము 
డలర(6 గుశలవులను గాంచు ననువు మీజి. 


ఆంద(గజుండు జగతి ను 

తిం దగియిను సోమనృపుని తిరుమలరాయం 
డిందుదర కుంద శర శర 

దిందుదరస్సూరి కీ రి హితవిభవు( డనన్‌. 


సత్యభాషా హరిశ్చుం దుండు చం|దుండు 


సుకళా[పపూ ర్రిని సుగుణవ రి 
మతి వివకసనత్కుమారుండు మారుండు 

రూపవిస్ఫూ రిని రుచిరమూ ర్రి 
తతవై భవాపి సుతాముండు రాముండు 

గురుభ క్రియు కిని సరసకీ రి 
భవ్య[పభాచి తభానుండు కానుండు 

పరత మోపహృతిని( బరువ హేతి 
యత(డు దగు కేశ వపభావానుభూత 
భూతలాధీశతాజాత పుణ్యజాత 
గణ్య సౌభాగ్య సంతాన కౌశలాఖి 
రామళుభపాళి తిరుమలరాయమౌ 9. 


15 


౫ 


౫౭ 


AO 


ఆశీ చ్‌ 


16 


సీ॥ 


గీ! 


ముకుందవిలానము 


ఆరిదరకర వికెషారూఢిని వపాంచి 
ద్విజరాజ పక్షసుస్థితిని ( గాంచి 
యూర్షి తాహనగో_తోన్నతి వ ర్రించి 
జనులకు నభయహ స్తము ఘటించి 
యమల భాస్వత్సత్పియాలోకత (గహించి 
విజయ సాంగత్యంబు విస్తరించి 
యనఘ మంగాథ్యా [వియఖథ్యాతి రాణించి 
శ్రీనివాస సమాఖ్యచేత మించి 


రమణ సీత(డె తిరుమలరాయకోౌరి 
నంగ నుతిమీణతి వెలసె దయావిహారి 
ముషిపలి కులోదారి ముఖ్యకారి 
టె రా Oo 
రమ్యగుణవాోరి తిరుమలరాయశోరి. ౬ 


అట్టే తిరమలరాయేం[దుననుజు (డై న 

రామరాయ( డుపేందుని రహి నెసంగి 

విక్రమన్ఫూర్తి స్వాధీన చక్రు(డగుచు 

నతని సొ|మాజ్యరక్షణం బాచరించె, ౬౧ 


కన నయోధ్యాంక మౌ దనపురి దగియంత 
మహితనయోద్యోోగ మహిమ నంది 
ధృతిసహజ[పియాదృతి( జేరి యావన 
వరయు కి దక్షీణాధ్యమున నరిగి 
ఖరముఖావృత్తి నా ఖలులు నాజినడంగ 
హరిముఖ్య సైన్య (పయత్నమునను 
పరవాహీనీశా?( బటిపి వచ్చి యనేక 
ముఖమహోద్ధతి మాన్ని ముదము మించి 


GI 


వ॥ 
క్ర॥ 


క్ర 


రకా 


పథ మాళ్యాసము 


యవని( బాలించె రామరాజ్యంబు గాంగ. 
దన చరిత రామాయణాదరత నెసంగ 
నసమధర్మా వ్రిచె నగజాన్వయావ 
నాయతి విహారి దగు రామరాయశారి, 


శ్రీమహనీయ ముష్టిపలి శేఖర రాజలలాము(డెన యా 
సోముని రామరాయనృ్ఫృప సోముని భోగము సత్యమున్‌ దృఢ 
సేమము సత్త్యమున్‌ విజయశీలతయున్‌ హసియించు నందనా 
రాముని రామునిం బరకురాముని రాము నుమాభిరామునిన్‌, 


ఆందు 


(శ్రీ తిరుమలరాయనికిన్‌ 

ఖ్యాతిగ లక్ష్మాంబ మంగమాంబయు ననగా. 
బేతః[పియసతు లొలసీరి 

శ్రీ తరుణియు భూతరుణియు (శ్రీహరికి బలెన్‌. 
తిరుమలరాయల భామిని 

మరు నమ్మన సిరుల వెలయు మంగాంబ దగున్‌ 


తిరుమలరాయల భామిని 
మరునమ్మన సిరుల వెలయు మంగాంబ యనన్‌, 


తిరుమలరాయ భూవరుని సుందరి యొట 
ధర నహీనాచలస్థిరత ( దనరి 
భావింప లక్మీసపత్నినా వెలయుట 
సుస్థిరాంళ సముద్భవస్థితి దగి 
వరుసతో సోమభూవరుతల్లి దానౌట 
లసదనసూయా పి వెసనెసంగి 
_పణుతపాతి(వత్య గుణపవి తిత యోట( 
దులసీసహజలీల నలవరించి 


(2) 


17 


చ 


క్‌॥ 


మ॥ 


ముకుందవిలాసము 


యౌర చెలువండె రమణ క్షమాధిపొల 

గర్భవారాశి రత్న లై ఖరిని( గనుట 

సుగుణనికురుంబ యన మించి శుభవిడంబ 

మంజుల యశోవలంబ శ్రీమంగమాంబి, 

రమణ సుఖపభూతి నల రంగకళానిధితోడ( బుట్టి యీ 
షమ. గమలాకరస్థితిని(గాంచి తనంత ననంతగోత మ 
ఖ్యమునను శ్రీయనా( దనం నర్మిలి( దిర్య్మలరాయళారి గూ 


ర్మిమహిషి మంగమాంబ యురరీకృత సంపదపద్మ పాణియె 


తిరుమలరాయ మహీవరు( 

డరియన్‌ మంగాంబయందు ననురూపముగా 
సరసీరుహాంబకాంచితు 

స్మర సద్భశుం దిన్న సోమజనవరు( గనియిన్‌, 

హరికిన్‌ జాంబవతీసతీమణికి మున్నా సాంబు(డై పుట్టి శం 
కరు(డీ తిర్మలరాయ శౌంకిని మంగానామక శ్రీకి నే, 
డరయన్‌ సోమసమాఖ్యం గల్గె ననఘార్థావృ త్తి గాదేని యీ 
శ్రంరతావా ప్తియు రాజశేఖరత సర్వజ్ఞత్వమున్‌ గల్లునే, 


పంచర త్నాలు 

తనమానసస్థితి తనమానసస్థితి 

భాతి కౌర్యా శయ పతిభ6 గాంచ( 
దన సమాఖథ్యారూఢి తన సమాథ్యారూఢి 

యటుల సోమస్పూ ర్తి నతిశయించ( 
దనదు నాహవలీల తనదు నావావలీల 

నానావనీపకానంద మూన్న. 
దనదు జన్యాయతి తనదు జన్యాయతి 

రీతి కాంతనవపతీతి నించ 


౭0 


ప్రథమాశ్వాసము [0 


నమరు కరిగిరి కిరి హరి కమఠభరణ 

కరణలఘుతా విధాయి దోఃకలితధరణి 

వహన మహనియతా కృతా వార్య శౌర్య 

పటువిజయళాలి సోమభూపాః మౌ? ౭౧ 


సీ! మతినీతి నల బృహస్పతి సమంబౌనె కా 
యఖిలవిద్య లెలుం" నతనిసమమె 
హరిభ కి నారదుండన సమంబౌనె కా 
యసమగాన రసావ్రి నతని సమమె 
₹ార్యచర్యను ధనంజయు సమబౌనె కా 
యాకార రేఖచే నతనిసమమె 
గురునిష రాఘ వేశ్వరు సమంబౌనె కా 
యతుల (పభుత్యా పి నతనినమమె 
కాక యితరుల సమమెన్న (గా(దరంబె 
యతులితాం[ ధక్‌ మా మండలాంతరాళ 
హృద్యగద్వాల పట్టణ (కీ విభాసి 
పుణ్య విహృతికి. జినసోమ భూమిపతికి, క 


సి; తన రథ్యహయచ యంబును బబైనని భక్రి 
ననుర కి నా హరిహయము( బట్టి 
తన కీర్తి వెలయించెననుచు నా హరిక్తి ర్తి 
ఎలయించుగతి( జట్లు ఐరుల( జల్లి 
తన శొరక మలరించెననుచు నా హరిశార్య 
మవని నించెటిలీల దివిటి బూని 
తనకు రాజ్యం బిచ్చెనవి యాత్మసా_మాజ్య 


రమకెల్ల నా హరి రాజుంజేస్తీ 


2 


ఆనక 


ముకుంద విలాసము 


నరుడు నరుండయి గద్వాల తిరుమలేం్యదు 

సోమభూవరు6 తనం బొల్సి [పేమ నిల్చి 

హరిక్‌. బరిచర్య లొనరింప హరియు మెచ్చి 

యతని నరపతి గావించె నతిశయముగ ౭3 


సుకవుల కొకరొక్క-రి కొసంగె నే ఘనుం 
డలరి వేనూటపదార్హు గాగ 
ఐహుభక్ష్య స త్రముల్‌ బరగించె నే దాత 
ద్విజుల కర్గము పది వెలుగా గ 
మాఘకార్తిక పూర్ణిమల నిచ్చె నేరాజు 
వి పకోటికి బహువేలుగా(గ 
నొగి( గెళవస్యామి కొనరించె నే మేటి 
లలితభూషాదులు లక్షగాగ 


నతడు సామాన్యు(డే యనేక్మాగహార 

భూసురాశీర్యచస్సార భూరిపూరి 

తాయురారోగ్య భోగభాగ్యాత్మజాది 

బహువిభవపాళి సోమభూపాలమౌ?ి. క్రిళ 


వీ! దయ బర్వ లీలచే( దనరి విద్వన్మండ 


లమునకు( జందహారము లొసంగె 
[కుతి హీతన్థితి సుదృ్భ క్తతికి రసికతా పి 
మణీకుండలాది భూషణము లిడియె 
మతి మెచ్చి వరదు(డై పితపండితాళికి 
భూరికాంచీయు క్రి టొస6గ(జే సె 
సవరించె. దగునభిజ్ఞత సత్మతి స్ఫూర్తి 
కవిగాయకుల కలంకారపుష్షి 


మ॥ 


చ॥ 


చ। 


[పప్రథమాళ్వాసము ౫|| 


హిత వొనర్చిన రాజునకేని. దమిని 

వసువులును తారహారాదు లొస(గ(జాలు 

త త్తదుచితార్థ సంధానతాధురిణ 

బహుగుణవిహారి సోమభూపాలశౌరి ౭౫ 


ఘమటియించెం గటిసూతముల్‌ కటకముల్‌ కంటీలు నొంటీ శ్రీ 
చ్చటలున్‌ హేమపటాళికీ ర్తి మహిళా సంధాన విస్ఫూర్తి కొ 

క్కట నానాక విపండితాళుల కిలన్‌ గద్వాల సో మెం(దు( డ్‌ 

కట తత్కీ రివధూటి కెంతయొన(గంగా నెంచినాడో కదా ! 2౬ 


తిరుమలరాయ సోమనరదేవ శిఖామణిరితి భావసు 
స్థిరత విభూషణాంబర విశషధనాదులు భత్యభొ జ్యముల్‌ 
ఆజురదొర లియ్యలే రెకద పేర్కినతండొకనా(డె యింత యో 


వరిది యొసంగెనా యనకనందున మెచ్చిన (జాలు నెంతయున్‌. ౭౭ 


వరకరుణాభిరామత నవార్య కళావిభవాను భావతన్‌ 

గురుతరశౌర్య ధుర్యత నకుంఠితభాగ్య సమగ సంగతిం 
దిరుమలరాయ సోమనరదేవ శిభామణు లీడువతురౌ 

తిరుమలరాయ సోమనరదేవ శిథామణికిం |[గమంబునన్‌, ౭౮ 


దాత దయావిశిషు(డు స్వతంత్రుడు కాంతు( డనేక భాగ్య సం 

ధాత యొకపుడున్‌ వెగటు దట్లని నిండుమనంబువా(డు వా 

క్యాతురి సీతియం గలుగు జాణ భశీ హితగో ష్టినుండు రా 

జేతటి ముష్టిపల్లి ధరణీం[దుండు సోము(డె యెంచి చూచినన్‌, ౭౯ 


ఆదివిష్ణనకు ్రీమేదినుల్‌ దగుమాడ్కి- 
ననుర క్రి భ కిచే నతిశయించి 


ముకుందవిలాసము 


శ్లౌరికి రుక్మి ణీ సత్యాంగనల లీల 

సతు. లాభ్యున్నతి సంతసించి 
రాజీవశరునకు రతిరుక్మవతులట్ల 

యనురూపవై ఖరి ఘనత గాంచి 

శశికిని రోహిణీస్వాతీ సతులరితి 

సు[పభావా ప్రి విస్ఫూర్తి మించి 
పూర్ణభాగ్యక్షమా శీల భోగరూప 
ధనవిభాగుణరత్న సంతతుల( దనరి 
సోమవిభునకు భామినుల్‌ పేమ వెలసి 
రీ మహిని వెంకమాంబయు రామమాంబ. 

ఉ॥ దక్షత భర్త సోము(డని తాను సతీస్థితి నొందియున్‌ దయా 
పీక్షుండు పూర షో తము, డథశ్వరు. డంచు నిజాఖ్య వేంకటా 
ధ్యక్షుని( జేసి [పాణవిభు దా నలమేలు విధంబు గాంచె నౌ 
సీశ్షితి వెంకమాంబ హృదయేశ్యరు భవ్యగుణానువ ర్తనన్‌. 


ఖా; 


Ge 


(క్రీరామామణిరీతి నాథహృదయ శ్రీ రంటీలం గూర్చుచున్‌ 
భూరామామణిలీల వ రిలుచు సంపూర్ణక్ష మారూఢిచె 

నా రామాంగనవై ఖరిన్‌ జనకవంకానంద సంధానతన్‌ 
(క్రీరామాంబ దనరు సోమనృ్ఫపతి (పీమాభిరామాకృతిన్‌. 
క॥ ఆ మానవతీమణు లిటు 

[చుమాయతిచే భజింప శ్రీముష్షపలీ 

సోమాధిపు( డలరె గుణ 

సోమాధికుండగుచు దనదు శభసంతతితోన్‌. 


క సోమునకును. దిరుమలనృప 
సోమునకును రామునకును సోమునకొస (గన్‌ 


(ప్రథమాశ్వాసము 


భూమీసా (మ్రాజ్యము హది 
యామేటికి సోమకులనరావన మరుదే. 


hd 


భూదేవిన్‌ భరియించి సోమకులులన్‌ బూనించినన్‌ వారలున్‌ 
భూదారత్వము చ|క్రిపద్మితల నా భూభృ త్వ్వముం గాంచ లో 
భూదారంబును చ క్రిపద్యులును నా భూభృతులున్‌ నిల్పవే, 


వ॥ ఇవ్విధ ంబున 


కం॥ ఈ ముష్షి పల్లి సోమ 
శ్ము మండ లనాథ విభవ సంరక్షణచే 
శ్రీమంతు( డగుచు లక్ష్మీ 
వామాదృతి కామికేశవస్వామి దగున్‌, 


సీ, సిరిగుజించినయాలు నరిధరించిన కేలు 
నరి హరించినవాలు నమరుసామి 
నుడుగునేలినచూలు నడుగుదెలినజాలు 
' వడుగుబోలినమెలు నడరుసామి 
నీటనింపగు,పోలు హాటక ంబగుశకాలు 
నాటకంబగుచాలు నడుపుసామి 
సగము [మోచిన వేలు జగము |బోచినదీలు 
ఖగముదాచినడాలు దగినసామి 


వారినిధి(బారి గిరిదూరి వసుధ. జేరి 
వెరి. దెగజీరి ధరగోరి వరకుఠారి 
దారికుముదారి కులు పేరిసీరి నెనరు 
మీశి హయచారి కేశవకౌరి వెలయు, 


భూదారుండును చ కి పద్మియను నాభూభృత్తునై కౌరి యీ. 


లప 


OCA 


౮౪ 


24 


ముకుందవిలాసము 


వీ! సురలువేంయడ(గ నాలదొరలు గూడ వనాల. 


సీ 


దరులజాడ( జరించి తగమెరించి 
సతుల వేలకుమించి యతులలీల వరించి 

నుతుల( జాలంగ(గాంచి శుభము మించి 
పలువిధంబుల దానవులవధంబుల మాన 

వుల పదంబుల. గాడ యిలను( |బోచి 
నరునిచేత నుభ క్షవరునిచేత విము క 

శరునిచతన యు క్షవరుల నణచి 


భార తరణంబునను ధరాభారతరణ 

మావపొంచి జయోత్సాహ మావపొంచి 

యా విరించి ముథార్థనం బాదరించి 

క్రీ రహించిన కేశవశారి వెలయు. ౮౯ 


కరిశిరోర్పిత సూమఘటపయః। స్నానంబు 
హాటకాంబర భూషణాంచలంబు 
చందనకుసుమోపచారాది రచనంబు 
వివిధమృష్టాన్న నివేదనంబు 
బాహ్మణో త్తమ వెదపఠనాది ఘోషంబు 
వారాంగ నానాట్య వెభవంబు 
భరీపటహఘంటికారవాకలనందటు 
పంచమహావాద్య పరికరంబు 


భోరు కలుగంగ. జేలగంగ భూరిమహిమ 
[పతిదివసవాసరక్షపాపక్షమాస 
వత్సరోత్సవముఖ్యోత్సవముల సిరుల 


మీటి గద్యాల కేశ వశౌరి వెలయు, ౯ాం 


కం॥ 


క్ర॥ 


రం॥ 


కం॥ 


కం॥ 


వ॥ 


పథమాళ్యాసము 25 


అప 
షష్ట్యంతాలు 


త్‌ 


ఏతాదృశగుణ జాత 
భ్యాతాలంకరణునకును( గరిశరణునకున్‌ 

పూతభవాజ్లాత భవా 
నీత నవాపచితి ఖచిత నిజచరణునకున్‌. స 


శరణాగత రత్షునకున్‌ 
శరణాయిత విమలక మల సఖవత్షునకున్‌ 
కరుణారస పరిణాహస 
దరుణాభ సమీతణాంతికాలక్షునకున్‌. డాబ 


హళినుతా కేళికృతా 

బ్రాశివృతా భరణునకు దయాభరణునకున్‌ 

సీలాముఖ బాలాసుఖ 

హలాదిక యోగభోగ హితకరణునకున్‌. డా 


ఆలోలక నీలాలక 

జాలాళిక ఫలకరుచివిశాలునకును గ 

ద్వాలపురీ శ్రీలహరీ 

పాలనరీతి పమోదపరిఖెలునకున్‌, కాల 
శీమహిళా [శ్రీమదిలా 

(పేమకళాలోలరతికి శ్రీముష్షిపలీ 

సోమాధిప సామోద 

శేమాదరమతికి( జెన్న కేశవపతికిన్‌. డా 
అభ్యుదయ పరంపరా భివృద్ధిగా నా సమర్పింపం బూనిన భదా పరిణ 
యోల్లాసంబగు ముకుందవిలాసంబను మహో [ప్రబంధంబునకు( గథా 
[కమం బెట్టిద నిన, ౯౬ 


26 


చక 


వ 


కం 


Gi 


మ। 


కం॥ 


కం! 


ముకుంద విలాసము 


ఆనఘ విదేవాదేశ వసుధాధిపు(డై మిథిలాపురంబునన్‌ 
మనుజనక క్షమాధవుని మాధవునిన్‌ భజియింపుచుం గనుం 
గొన నిగమాగమా గమకుపండు కుకుండరుదేజ వేడె. బూ 


జన మొనరించి మౌని మహిజాని మురారి వివాహసత్కథల్‌. 


ఇట్టమ్మహీభుజుండు కుభ సం పళ్నంబొనరించిన 
ద 


ఓక పరి రుక్మి జి మొదలగు 

సకియలకారురికి పెండ్రిసవరణ విన(బొం 
దికపజిచి యవలిసతికథ 

శుకమునీ యా జనక నృపతి సోమున కనియెన్‌, 


శ్రీరమణీయమె సరసశీతకరోపల సౌధ వీథికా 

వారిచర ద్వధూమధుర వాక్క-లనాకలనాద సంకుల 
సరకుల స్వర భమద శా ఏవశ త్రిదశ దు కీరమె 
ద్వారవతీపురంబు దనరారు ధరారుచిరావతంస మై. 


తనలోనుండు ముకుందు. డందు సిలువందానంటునందోన ని 
ల్సిన చండద్యుతి మండలంటొ యన నక్నీణప్రతాపో గమున్‌ 
జనదృక్చితకరం బనంత మణియుం జంచత్పభాపూర్గ్ణమై 


యనువొందుం బురి రత్న హెమవరణం బ[భంకష(పొఢిమన్‌. 


హరిధర్మా| యము గదా 

కరవాసము సకలనందకము శంఖనిది 
స్పరితంబగుటను( దత్సురి 
వరణంబున్‌ జ;కిరీతి వర్తిలుటరుదే, 


నూత్న ముగ, బరిఘ యొ ప్పె( [ది 
యత్నముగా నచట, దటయుగాబద్ధ మహా 


COO 


COO 


CO9 


[ప్రథమాశ్వాసము 2! 


రత్నాకర ఘనసంపద 
రత్నాకరమన, గభిరరచితాంతర మై, ౧౦౩ 


చ| అనిమిషకోటి దై తృవధ మాత్మను మర్వక యుండ ( దెల్బ6గా 
వెనుకొని కోటతంతియల వెంబడిగా డిగివచ్చి నందనం 
దను గనునన్నచో. విదప దాని సమున్నతి, జెప్పనేటికిం 
దనర నగడ్త వారిధియె దాని గభిరత, జెప్పనేటికిన్‌ ౧౦౪ 


ce 


ఏ వీధి. జూచిన శ్రీ విష్ణుక ల్యాణ 
కల్యాణవై భవాకర్గ్ణనములు 
నే సీమ( జూచిన బాసాద శృంగార 
శృంగారలిలా నిరీక్షణములు 
నే వాడ( జూచిన నావాసక లాగ 
కలాగ సుమరసాఘాణనములు 
నే నాటటం జూచిన నానారసారాల 
సారాలసానిల సృర్శనములు 
ఎందు( జూచిన సంతతానందజాత 
నంద జాతగుణాస్యాదనములు గలిగి 
యౌర సకలేం(ద్రియ పీతి నావహించు 


కాపురంబున నా ద్వారకాపురంబు ౧౦౫ 


గీ॥ రాజహంసల సద్విహారములు గలిగి 
| యళశ్వముఖ భావితస్స్ఫూ ర్తి నతిశయిలి 
m= య 
వివిధ ఘనమార్గములచేత ర స్తరిల్రి 
యల నగరి 'సోమసూర్యవీథులు దనర్చు ౧౦౬ 


కం॥ ఆ పురి పరిసరసీమల( 
(బాపిత కరినికధ ఘంటికా రావములన్‌ 


28 


గః 


on 


ఉ।॥ 


ee 


డీ 


au 


వాహక 
— 


మురుందదిలానము 


దీపించుట వీథులు ఘం 
టాపథనామముల నెస( నాటంగోలెన్‌. ౧౦౭ 


చం[దశాలల యున్నతి సంఘటించు 
చం[దశాలలయున్నతి శార్రినగరి 
నింద శాలల సంపద లెసంగు నప్పు 


రీం|దళాలల సంపదలింపు నింప. ౧౦౮ 


అందలరు మేరురోహణ 

కందరములునా( దనర్చు గొంగేయమణిీ 

మందిరములు తత్త|దుచి 

సుందరములునగుచు దము వనుంధరనెన్నన్‌. ౧౦౯ 


ఆందుల హర్మ్య్యబృందము తమందిలి కుందనపుందళంబులిం 
పొందంగ( జందురుందొరయ నొందిన సాం[దతరంబుగా నుధా 
స్యందము( జింద నందునను సౌధము లయ్యెను గాకయున్న నా 
చందురుశాల లేమిటికి సౌధసమాఖ్యలుగాంచు నెంచ(గన్‌. ౧౧౦ 


చందురు రేకడంచు నిడ(జాలియ తారలతారహారపుం 

జందముగా (గ(గ కొనియు సొరములంచును మేఘబ్బంద ముం 
బొందిక( గొప్పులందురుమ( బూనియ( బౌఢలు మాన్సనుందురౌ 
ముందుగ సౌధవీథులను ముగ్గవధూటులు రాజధానికన్‌ ౧౧౧ 


పూటల బూటల న్నగరిబోటుక లాటలు నేర్పు జాళువా. 
నాటకశాలల౦ బొడవునం బొడక బైడి కూటవాటముల్‌ 

హాటక శె లకూఓములటం జని యచ్చట వచ్చు నచ్చరల్‌ 

వీటికిమాటి కచ్చెరువుచే. గననౌ ననిమేషభావముల్‌. . ౧౧౨ 


చ్‌। 


Gl 


చ॥ 


కం॥ 


ఉగ 


ప్రీథమాళ్యాసము ర్చి 
ముడిచిన ద్వారబంధముల ము తెపు(జాలు మెటుంగురంగులుం 
గడపల'. బచ్చరాసిరులు గప్పి పరస్పర బింబితంబులై 
ముడిగొను పచ్చతోరణము ముచ్చట ముంగిట్మిముగ్గునిగ్గులె 
గడువడి నిచ్చ మంగళముగా( గనుపట్టును పట్టణంబునన్‌ , ౧౧౩ 


ము తెపు పాలగచ్చునునుపుల్‌ జిగికంపుమెలుంగుటోరులుం 

(గొత్తగు క్మపపుంజికిలి ముగ్గులు నిగులుదేరు భావపుం 

జి తరు[వాతలుం గలికిచెక్కడపున్‌ మగకాల తావులుం 

బు త్తడియిండ్ల తీర్పులును బొందులవిందులొనర్పు నప్పురిన్‌. ౧౧౪ 


విలనిత హర్మ వాటికల వేల్పుమిటారుల బేరటాం|డ(గా6 

బిలిచిన వచ్చి బాలికలు బెట్టిన గుజ్జనబువ్యపున్‌ రుచిన్‌ 

వలచుచు నందె నిల్వ(గని వార్మివియుల్‌ సరి_పొద్ధుగా (6 దమిన్‌ 
సొలసి తదాగమం బెదురుచూతురు స్యర్గపుటూర వాకిటన్‌. ౧౧౫ 


అప్పురి( గల యుప్పరిగల 

నెప్పరులగు మగువలెక్కి. నిక్కి తమ నెటిం 

గొప్పుల6 గల కల్పకముల 

గొప్పసుమము లేరికోరి కోయుదు రదనన్‌. ౧౧౬ 


ఆటలు పాటలుం గలుగు నందపుగందపు( గూటవాటముల్‌ 

కోటలు పెటలుం బసి(డిగోడలు మేడలు గల్వవిందు రా 

చోటుల నీటులం గులుకు చుక్కను చుక్కను నిండు, జెల్వపుం 
టోటుల మేటులం దగిన పొన్నలు చెన్నలువొందు పీటిలోన్‌. ౧౧౭ 


శ్రుతిపద క్ర మలీల జూపనేరడటంచు 
శేషుని ( [గిందుగా( జేయ(గలరు 


80 


GI 


Gi 


సీ॥ 


ముకుందవిలానము 


కావ్యసంపద నించుకయు నెజబుంగడటంచు 
గురు నాదివికృతిగా నెజప(గలరు 
పంచశిరో మణి పౌఢి( జొల(డటందు 
(బ్రహ్మను మాటలో బట్టంగలరు 
కడు పభాకరయు క్రిగని యడంగునటందు 
ద్విజరాజునాకట( గుందింప(గలరు 
సాంగవేదంబు సాహితీ సంగతీయును 
తర్క మిమాంసలెల్ల సాంతముగ( దెలిసి 
వెలయుదురు కల్పతరుపరిమళము *అి(గి 
భూమినురలన నవ్విటిభూమినురులు, ౧౧౮ 


శ తుబలచ్చిదాచణులు శౌర్యవర[పభవత్య భూతికిం 

బాతులు దివ్యకల్పులు సమగమహాహవ భాగనద్యముల్‌ 
మ్మితపభోదయాశయ సమీహితనుస్థితిచే బవ్మిత స 

దోత్తు)లు దూరితాహిభయకోటులు బొల్తు రిలేందులప్పరిన్‌, ౧౧౯ 


ము న్నిజపూర్వు లాకులలముల్‌ దినయుండ6గ నొక్కుదిక్కుగా 
నెన్నిక కొన్ని తానెఘటియించియ విన్నవతం ఘటించనై 

యున్న 6 గుబెుంబెరు కొన రూర నవాధిక లాభసిద్ధి మా 

ద్యన్నిధి మద్విహారులు బెహానులు ము త్రరముందిరంబుగన్‌. ౧౨౦ 


హరి పదావిర్భూతి నాపహించుట.జేసి 
హరిపదావర్భూతి నావహించి 

హాలధరారూఢిచే నతిశకయించుట (జేసి - 
హలధరారూడిచే నత్రిశయించి 

[పద్యుమ్న విస్ఫూ_ి పరిఢవించుట( జేసి 
(ప్రద్యుమ్న ఏస్ఫూర్తి పరిఢవించి 


ఆలి 


పథ మాశ్యాసము 


సఫలతురోదయాంశత గహించుట జేసి 
సఫలతుర్యోదయాంళత [గహించి 


అమరసింధువు తోడుగా నలరి మనుట 

నమరసింధుపు తోడుగా నలరి మనుచు( 

దనరు వర్ల త్రయ ప్రీతి గనుచు దాన 

సార్ధ విఖ్యాతి నచట. జతుర్గజా తి, ౧౨ 


మ॥ తగు శృంగంబుల( జితగె రిక ముఖోత్థర్షంబులం గుంజర 
తగ తిం బద్మక్‌ వృత్తి గండఫలకోద్యదై ్వఖరిన్‌ మేఘయు 
కిగణింపంబడి యున్న తోన్న తములె కృష్ణ పభావా పిచే 
నగముల్‌ మున్నుగ వృద్దిగాంచి నగరిన్‌ నాగంబులయ్యెంగడున్‌ ౧౨౨ 


byl 


ధారారీతి సమీరపంచక ము పాద శేణికం బట్టగా 

నారాచంబులునోడి పొర్శ్యృముల నంటంగొల్య(గా నాత్మవే 
గారూఢింగను లేవ దేవమణి మాద్యత్క్మ_ంళ భూషాద్యలం 

కారంబుల్‌ బిరుదుల్‌ ధరించి పుఠలొ6 గన్పట్టు మోట్టాణముల్‌ , ౧౨౩ 


ఉ॥ దారున రత్నకుట్టిమళతంబుము దోప శ తాంగరీతులన్‌ 
హారిమణిీ శిరోగృహములందు ఫలింప విమానలీలలన్‌ 
హీరపురాలజారి చననీచ్చ( దనంతట స్యందనస్థితిన్‌ 
దీరులుమీఅ నూర. దగు. దేరులు పేరులు సార్గకంబుగన్‌. ౧౨౪ 


కం॥ తోరంబున సారంబున 
వీరంబున నోడిపార చేతీడైనా 
నూర నటులు సారభటులు 
వీరభటులు గలరు వేనవేలకు మీజన్‌, ” ౧౨ 


sp) 


కం॥॥ 


ముకు ందవిలానము 
రతి వలదు నచటి పృరుషల 
నతనుండే వలచు నచటి యతివల నౌరా 


శతినెంతన( బురి( బురుషుల 
చతురవిలాసములు సతుల సౌందర్యంబుల్‌. ౧౨౬ 


AN కులుకు (జెక్కులు పసి(డియాకుల దిసింప 


చిన్ని కుచములు పోకల చెన్ను మీఆ 
కలికిలేనవ్వు సుధగూడ( గన్నె లాట 
పాటలను జాటుదురు మెతివీటిసిరుల ౧౨౭ 


సీ ఏ రాజవరునేని యీ తారకానఖి 


మ॥ 


| భమియింప(జేయదే తమి ఘటించి 
యే మహాఘనునేని యా చంచలాభాంగి 

కళల దేలింపదే కణములోనేె 
యే ధనేశకుమారునేని యీ రంభోరు 

వొలసి లో(జేయదే యుతరమున 
నే పురుషో తమునేని యీ పద్మాస్య 

మది( గరగింపదే యెద వసించి 
యెట్టి చతురాన్యునేని మోహించుకొనదె 
మాటలోననె కూడి యీ మధురవాణి 
యని తము గణింప(బోలురు హావభావ 
వై భవోన్నతు లయూూర వారసతులు. ౧౨౮ 


చెలి యీబంతులు రెండు వటువలు మాచెగూర్పు నీవిచ్చునా 
చెల(బొందింస్పము పొన్న పూవురుచి రీవిన్మించు బంధూక మీ 

గలవే యాననటన్‌ విటాశి దమివేడ్క-ంగూడ( గెకొండు రా 

జులు మీరల్‌ వసువీర యంచు సొలయించున్‌ బుష్పలావీతతుట్‌. ౧౨౯ 


ర 


all 


చ। 


(3) 


ప్రథమాశ్వాసము ర్ట 


చెంగలువతమ్మి కొలనులు 
చెంగట రాజనపుచేలు చెటుకుందోటల్‌ 
బొంగారు విరులతోటలు 


శృంగార మొనర్పు నప్పురిందిలకింపన్‌ ౧౩౦ 


అందుల నందమౌ నుపవనాళి సమున్నతి సూనబృందని 
ష్యందమరందధార నదనంద( బురందరు వీటితోట నిం 

ఫపొంద(గ సాకి వికం దమయొంటుల నంటులనాటి యష్పుడున్‌ 
నందనునట్ట వెంచుటను నందనసంజ్ఞ ఘటిల్రె దానికిన్‌ ౧౩౧ 


సిరుల గభీరభావముల శీతల తాలలితాశథ యంబులం 
బరమవినిర్మలస్థితుల భవ్య వయళ్ళుభ రూపలీలలన్‌ 

వరసుమనస్పమృద్ధి తమవారిల సద్దుణరీతి నెంచుచున్‌ 

సర సులచాలు బొల్బునట సారసరాగముథాద్యలంకృతిన్‌ ౧౩౨ 


మల్రికావల్లీ మతల్లికా |శేణితోC 

దణిసి దండాదండీ( దయిములాడిి 
శీరలతరవాహినీతరంగములతో 

నెనసి హోరాహోరి( బెనంగులాడి 
గురువధూవజ్షోజ కుసుమగుచ్చములతో ( 

గుమిసి వాహాబాపి( గుమ్ములాడి 
రసవద్వనాంతర పసవ సంఘ ములతో 

వెరని ముష్టాముష్షి (వేటులాడి 
కేశికాసార నాళీక పాళితోడ ( 
బోక నొరసి కచాకచి( బీకులాడి 


84 


ముకుంద విలాసము 


శౌరి చనవదినాసరా సరి జరించు 


నందు చందన శై లమందానిలంబు ౧౩౩ 


కం1 అందుల వీరును వారన 


సీ! 


సీ; 


చాయా 


కందయు కులశేఖరులు మహాత్ములు సరసుల్‌ 
సుందరక విముఖ్యులు గో 
విందపదారాధనమున వెలసినకతనన్‌. ౧౩౪ 


వసుదేవచిరభాగ్యవాసనాసారంబు 
దేవకీకృత పుణ్యజీవనంబు 
నందయశోదాజననసంచితఫలంబు 
బలదేవసుకృత సంబంధసీమ 
రమ్య బృందావనా రామకేళిపికంబు 
కంసాదిఖలతమః ఖరమరీ చి 
రుక్కిణీముఖవయోరూప సరోహంస 
శుక వాక్యమాణిక్యసూ తసరణి 
యా నగరమేలు మలున యానగరము 
భూజనమునకు బహుసొఖ్యభాజనముగ 
మదనశతమూ ర్రి వల్లవీమానవసు 
చౌర్యవిస్స్ఫూ ర్తి యదువంశ చ[క్రవ రి. ౧౩౫ 


అపరంజివన్నె చొక్కపు రెక్కపులుగు రా 
బలుగురాని వయాళి బజపువా(డు 

వనజగేహకు మోహవనరాశి బొంగార 
సింగారమొలయు మైచెలువువా(డు 


ప్రథమాశ్వాసము 25 


తెలిదీవి నమృతలీలల రీవివాడలో 
మేడలో సుఖకేశి మెల(గువా(డు 
తొలుపల్కుకొనల పొందులు గాంచి గడిదేణు 
జడదారు లెన్న(గా నడరువా(డు 
జొళువాకాలువా( డెల్లజగ ము నేల 
జౌొలువా( డం|ఘగననై న జాలువా(డు 
నమరవరుల పూజనమించి యమరుశౌరి 
యవని జన్మించి విహరించె యదుకులమున, ౧౩౬ 


కం॥ నళినదళాక్షుని నిచ్చలు 
గొలుచుచు హితబంధురాజగురుభావనలన్‌ 
దల(చుచు భక్తినొనర్చిరి = 
యిలలో యాదవుల భాగ్య మేమనవచ్చున్‌. ౧౩౭ 


ఊఉ! గొల్లమిటారిగు వెతల కోర్కైలపంట తదీయమానముట్‌ 
గొల్లలుబెట్టు దంటమరుకూరిమి గాంచినమేటి రాధికా 
పల్రవపాణిభాగ్యపరిపాక ము నందుని ముద్దు నిందికా 
వల్లభు(డైన కిరిచెలువంబు లవంబు గణింప శక్యమే. ౧౩౮ా 


చ। 


సిరికి వరుండు భాగ్యమున జమ నన్‌ మరు (గన్న మేటి ధీ 

సరణి విరించికిన్‌ గురు(డు శౌగ్యమునం బుంఖేది నోటమిం 
బటపినయట్టి జోదు శితభానుని వియ్యము సత్కళావిసు 

సిరకృప శారి యె మణి నుతింప(గ శక్యమె తద్దుణావళుల్‌. ౧౩౯ 


సః ఆతిరమ్యత నెసంగు హరినీలకాంతులు 
హరినీలకాంతుల నతిశయించు 


లిగ్ర 


గ॥ 


కం॥ 


ముకుందవిలాసము 


నామోదగతినించు హరిసమ్ముఖస్టితి 
హరిసమ్ముఖస్థితి నతిశయించు 
నరిఘనోద్దతి మాను హరివేగవిస్పూ రి 
హరివెగవిస్పూ_ర్రి నతిశయించు 
నాహవోద్యతి మించు హరిపర్నాకమలీల 
హరిపరా|క మలీల నతిశయించు 
నహహ యెంతన హరఠివచోవిహృతి రీతి 
హరివచో విహృతుల రీతి నతిశయించు 
హరి పభావా పి హరిధర్మ సరణియు కి 
హరిహరి గణించి చూడనే హరికి. గలదు, 


కేశవుండగు నా హృవీ కెశు( డలరు( 
గొనలు నిగుడ గుడా కేశుండను నిరూడఢి 
కేశినొక నరుమరి గుడా కేళు.జేయు 
సనీశునొందదె తాదృశ కౌళలంబు, 


హృదయమున మును జనించితి 

నదనన్‌ ద్విజరాజునయ్యు నది గాదని యం 
దుదయించు చందు(డో యన 

వదనము దనరారు వికచవనజాక్షునకున్‌, 


గీ! ఆలర సన్మితతను సుధామా వ్రి నెస(గు 


హరివిల్‌ చనములు కమలానుకృతియు 
కువలయాదృతి గాంచెను నవని నటుల 
యౌటరుదె శ్రీమహిభ ర్తయగు విభునకు. 


(60౧౪ల 


(ఏ౪ ల 


(౧౯.౨ 


౧౪౩ 


కం॥ 


కం॥ 


కం॥ 


కంl! 


[ప్రథమాశ్వాసము 


వనజము వదనంబగుటను 

మునుకొని రదనములు కుందముకుళములగుటన్‌ 
నునునగవు జాజులగుటను 

కనకసుమము నానయయ్యె( గమలాక్షునకున్‌. 


హరి కులుకు తళుకు జెక్కులు 

హరినీలపు దర్సణములె యవు( దెలిసెను నం 
దరియున్‌ దర ముందోచిన 

నరయం ద|దేఖలందు రారు లెటు(గమిన్‌. 


మధుకిపు నధరము. గను(గొని 

సుధరమ విధుదిమము గాంచె శుచిరుచికడమె 
మధురమ యప్ఫుల (బడి చెడె 

మధురిమ సద్వంశరతికి మాజెవ్యరిలన్‌. 


కంఠమునకు మధురరవో 

త్కంఠమునకు సమముగాక దరగతిచే వై 
కుంఠునకు( జికె్కె_ శంఖమ 

కుంఠత చే (బిక్క రేల కూతల మారుల్‌. 


ఊఉ ఆ నెలయందు(గల్లు పదియాలుకళల్‌ మతిరెండు హెచ్చుగా 


నాననసిమ. గలు కళ లా హరికిం బదునెన్మిదంచు( దా 
నూని మయింగుగా గుటుతులుంచె విరించీయు లేక రెండుగా 
వీనుల పేరి తొమ్ము దులు వేడ్క ఘటించునె పార్శ్వ సిమలన్‌. 


సరి రాకన్‌ హరిదానరేఖ కమి తై శ్వర్య [పదంబౌటచే 
సురళాఖల్‌ సురలోకవాసమున కచ్చో నొక్కటిన్‌ నిల్సి త 


రీ? 


(౮౪౯౪ 


౧5౫% 


౧౪౬ 


అ 


(౮౪౮ 


08 


ముకుందవిలాసము 


త్కురకాథాకృతి(టొల్బ నిల్చి వచతుష్కంబుం దళశ్రీలచే 
మణిగాకన్‌ Pe నేమంబొప్పనీ జాలునే. 





క 0|| (శ్రీకాంత కొలువుకూటమొ 


పాకాంతకుభీతి డాంగు పటునీలగిరి 
శ్రీకాంతసానువో నా 
(శ్రీకాంతు నుర 8స్థలంబు సెల(గు వితతమై 


కం॥ సరసిజయుతమగు నాభీ 


సరసియు నందొదవు నూర్మిశై వాలముల్లె 
తరులును రోమావళియును 
నిరవగు నుదర|పదేశ మిరవగు హరికిన్‌, 


కం॥ నరహరి రూపము. దాలిచి 


హరి యాకృతిదాల్బ ముఖము నందట తిరుగా 
హరినరరూపము దాలిచి 
హరియాకృతి( దాల్చి కౌరియె మధ్యమునన్‌. 


కం॥ కదళీలలగద లీలల. 


సీ 


బొదలీలలి నూరుకటులు బొదలీ జంఘల్‌ 
పదలీలలు కిసలయసం 
పదలీ యదులోక పతికి భవ్యాకృతికిన్‌ . 


1 ఇవిగదా దుక్కి కై దువ సంకురవతమ్మి 
కంటివాల్గిరల బొక్కసములయ్య 
నివిగదా మువ్వేల్పుటిక్కనొ కరెవాక 
దరిరేకరంగ పాతంబులయ్యె మ 


(౧౪౯ 


(౪౫ అ 


CAO 


(వో ఎలి 


౧౫౩ 


చ 


Git 


50॥ 


కం॥ 


పథ మాళ్యాసము 89 


నివిగదా నాలనెల్‌ ఠవర రాజవరాం[డ 
గడుసుగుబ్బలకు ( గెందొడ వులయ్య 
నివిగదా తెలిమావురవుతు సంతుపిసాళి 
దొడసజ్ఞ( ఐవళించు నొడయలయ్యె 
నివిగదా యంటి తెజగంటి యింటిొవింటి 
దంటదలనంటి పలిగుంటి గాంటుమింటి 
జల్లులకు 6 దల్పులుగ నుల్ల సిల్లె దొల్లి 
యన(గనగు శౌరి చిన్నారియడుగు లమరు ౧౫౪ 
హరికరపాద శేఖరనభాళులు తారలస పవింశతిన్‌ 
మణి యఖిజిత్తునున్‌ శచిసమన్వితులాట సురార్యశు కులం 
దిరము సమస్థితిన్‌ గన(గ( దింశ తియె కనుపట్టై నౌంగదా 
సరియె రమేశునంగముల సంగతిచే ననుర క్తి మించుచున్‌. ౧౫౫ 


ఆ హరీదేహరోచులకు నా హరినీలము లోడుటం ద్భణ 

గాహులు గా(గ( గాంచి నమరంబులనోడి విరోధులుం దృణ 
[గాహులునై గుణ(గహణకౌశళల మందిరి యౌ(గదా గుణ 

[గాహులు గారె చిక్కినను కాలగతిం [బతిపక్షు లెంతయున్‌. ౧౫౬ 


దానవమాన వతీబృం 

దానవ మానవదురోజహారి మక రికా 

దానవిధి విహితమె కద , 
దానవదళనునకు మకరదళనుండగుటన్‌. ౧౫౭ 


రాజుల సమ సదేశవి 


భాజుల నిం|దాదిదిగ ధిరాజుల నతిఘో 


40 


Pia 


కం॥ 


కం॥ 


ముకుందవిలానము 


రాజుల గలిచె నతులుగా 
రాజిల హరీ యీవిభుండె రాజిలనన(గన్‌, 


తను దేవతాభావమున( గొల్వ వాంచిందు 
భూపాలు ధర్మస్యరూపి (జేసి 
తను నెల్పవేళ మ్మితత(గూడి వర్తించు 
విమలశీలుని సదావిజయు (జేసి 
తను భక్తితోండ వేడిన దిను నైశ్వర్య 
మెనయించి ధరణీసు రేందు(జేసి 
తను నాత్మమూర్తిగా మనసున నీక్షించు 
విజ్ఞాననిధి మహావిదుర ( జేసి 
యా|శిత శ్రీ సముద్యహనా ప్రి నెజప( 
గంకణముగట్లి ఖలజిహ్మగ పళ స్తి( 
జెటుప ధ్వజమెత్తి ద్వారకాపురి వసించి 
యేల జగముల హరిలీల లెన్న (దరమె, 


ఈరీతి నీతిదై తే 

యారాతిని రీతిగా జనావనభూతిన్‌ 
మీటి సుఖస్థితి నొకనా( 
డారూఢవీతిమతి సమాదృతి నెజయన్‌. 


ఇం|ద (ప్రస్థపురంబున 

కిం్యద్మప స్తరనిభుండు పెందుడు కరుణా 

సాందత నిందతనయు ని 

సంద్రనయున్‌ విజయు(జేయ( దా( జనువాంఛన్‌.- 


(౧౫౮ 


౧౫౯ 


(ఎక్కా ఆ! 


- ౧౬౧ 


[ప్రథమాశ్వాసము 41 


నీ॥ తన చిత్తమున. (గొ త్రననలె త నెనరొత్ర 


మ॥ 


కంకి 


సీ॥ 


ధర్మజాదుల(జూడ( దల(పుదలంచి 
తన సొంపుదనమింపుగను పెంపునానరింపు 
గతినంగరాగ శృంగార మెనసి 
తన డాలుననడాలుగొన(జాలు నన(జాలు 
లలితభూ షాంబరావళులు దొడ(గి 
తన కేల ననుకూలకన [కేల ఘనలీల 
నరిదరాసిశరాసనాదు లూని 
యూరడించినవారల నూజడించి 
యలవరించిన చెలులదోనలవరించి 
విటివారాది యుడిగెముల్‌ వీటివారు 
శూరకులులంటిరాగ నా శూరకులు(డు. థై 


[పమదోద్యదృలమైన సైన్యమును ధారారూ ఢి నుల్ల ౦ఘతా 
(భముగా(టబొల్చ్బు బలాహకంబు మణియన్‌ రమ్యోర్మికావ రసం 
[భమలీలందగు మేఘపుష్పమభిరామన్సూ ర్రినా సూర్యతే 

&ము సుగీవమునా( దనర్చు హయరాజశ్రీల( బెంపొందుచున్‌, ౧౬౩ 


మాతంబూ(తగ నాతి 

నేతెంచెను సుధకు నేటి కేటికని సురల్‌ 
భీతిల భుజగారాతిని 

కేతనముగ( దనరు తనదు కేతనము దగన్‌. ౧౬౪. 


హీరసారసరాగ పూరితద్యుతితమో 
నుదనులౌ చకసంపదలు దిరుగ 


“42 


కం॥ 


ముకుందవిలాసము 


భూరిమహాచలస్పూ ర్తి నఖిలభార 
భరణాఢ్యమైన కూబరము దెజల. 
దన మణిపభలనెంతయు ననంతవిభూతి 
మెజు(గొప్పుగొప్ప చప్పరము దొజయ 
శుతిపాత సంథ్యాత గతిపద్మకమసిద్ద 
హరులును ఖగవృషభాంక మలర 
చారుతారూఢి విపులా వి మీజు సౌరు 
దేరు గడిదేరు వడిదేరు తేరుదేర 
ననఘవిధి దారకుండు దా ననుపమగతి 
నలరెనచట( బురారినా నమ్మురారి, ౧౬౫ 


ఈరీతి( దేరు జేరి ము 


" రారాతి సనన్‌ హృతామరారాతి యజా 


తారాతి యూరిదారిన్‌ 
భేరులు భోరుకొనె రిపులు భీరులు గా6గన్‌. దటుకి 


పురముల్‌ గోపుఠముల్‌ సరంబులు యురంబుల్‌ |బాంతరంబుల్‌ వనాం 
తరముల్‌ ఘోషములా త్రఘోషములు గానలోనలున్‌ రత్నసుం 
దరముల్‌ కందరముల్‌ నదుల్‌ నిధులు గొండల్‌ దండలంద తదా 
కరమార్గంటులు దుర్గముల్‌ గనుచు మార్గశ్రీలలో కౌరియున్‌. ౧౬౭ 


కానుక లేనిక లాదిగ. 

బూనుక మానక యనేకభూనాథులు రా 

వాని( గటాక్షీంపుచు( |బభు 

ధాని కటాక్షీణపదవి నర్గుగుచుం బదవిన్స్‌, ' ౧౬౮ 


పథమాళ్యాసము 49 


చ॥ యమున నఘవ్యపాయమున న|భగమోచిత వీచికానికా 
యమున వినీలతోయమున నాతతప తి కులావళీకులా 
యమున. దటీసహాయమున నంబునిమజ్జనసిద్ధ ముక్కుపా 
యమున నెసంగుదాని. గని యానది( జేరె మురారి యంతటన్‌, ౧౬౯ 


కం॥ ఆ కాళిందీపతి దా 
నా కాళిందీపయో విహారస్నాన 
స్వీకృతి దానికి. |బతీభా 
శ్రీకృతి నతిథయముగా(గ (జేసి చని యటన్‌. ౧౭౦ 


కం॥ ఇం|ద పస్థ పురస్థలి 
నిందపస్థితి వసించి శ్రీశ డలరిచెం 
జం దాగతిబలె( దన శుభ 
సాం[దాగతింబొంగు బంధుజనసింధువులన్‌ , ౧౭౧ 


వ। అంత ౧౭౨ 


సీ॥ తన గౌరవావృ త్రిననుర కక్రి దగుటచే, 
గుంతి నార్యాదృతి. గొంత నెజపి 
తన వీక్షణముల సంతతికి బాాతంబౌట 
ధర్మజు. రాజవ రనల( గాంచి 
తన గుణథ్యాతికి ననుమోద పరు(డౌట 
భీము సదాగతి పేమ(సేసి 
తన సహజా వత దనరారి యుండుట 


నరును సంబంధతా పి( గలసి 
స = 


త్త 


కం! 


చ। 


శ 


ముకుందవిలాసము 


తనదు నాసత్యగతి నెన్నందలపు గనుట( 

గవల నియమస్థితికి/ జాల గొరవించి 

తనదువెరన గణియింప( దనరియుంట 

నపుడు కృష్ణుండు ద్రౌపది నాదరించి ౧౭౩ 


హితుల6 బురోహితుల ధరా 

పతుల సుతుల నతులగతుల( బతిదెవతలన్‌ 

సతుల గుణవతుల( దగుసం 

సుుతుల( నతుల. దెల్చె బహుమతుల బహుమతులన్‌. ౧౭౪ 


సనయ తనంతవారలు వెసం దనువిందను (పీతి నిల్పగా 

నెనరున( గొన్ని నాళ్ళచటనే హరి దా వసియింప నొక్క-నా( 
డనలు(డు నొక్కచో హరియు నర్గును(డుండ (గ గాంచి వారలం 
దన కమరేం|దు ఖాండవ వనంబును నాహుతివే(డు వెడుకన్‌, ౧౭౫ 


అసమ పభావృత్రి నలరి స ప్తవ్యాప్రి 
వితతమె తగు శిఖావిత తితోడ 
మూడుమూర్తులు జోడుగూడి వచ్చినలీల 
బహువేదిరీతి రూపంబుతోడ 
పటుసదాగతిమై తి [బదిలి పంకవనా? 
బొరినర్చు నిజతపఃస్వురణతోడ్ర 
నటి బూర్వుమెన్న రెండవదేవుండో యనం 
బొలుపుమీటు మహావిభూతితోడ 


నధ్యరముల విహారంయోగ్య పసిద్ధి 
యాజకుల కెల్ల ముఖ్య పూజ్యత వహించి 


కం॥ 


చ॥ 


కం॥ 


'కంl! 


కం॥ 


[పథమాక్వాసము 


సృ్యక్సువవ్యజనాదులు చె [గహించి 
వెలయు శుచిమూ ర్రి.శుచిమూ ర్తి వి|పు(డగుచు, 


ల కృషుల( (బారించి ని 
ణు @ 
జాకాంక్షిత మెటు(గజేయ నా సుళ్లోకుల్‌ 
లోకనుత జాతవేద 
సీక్ళత వాంఛా పదాన సిద్ధా యుల. 
కరుణ సహాయమూన్న హది గాండివి భాండవ మప్పురందరుం 
దురమున లెక్కగా(గొనక దుర్హయు(డై హుతభో కకాహుతిం 
బటప(గ సవ్వనిన్మ యుండు పావకదాహము నోర్యకెంతయే 


భరమున వేడ(బోచె మయు( బార్జుండు శౌరి యనుజ్ఞనంతటన్‌ 


నియతి ధనంజయుండు ధనం 

జయునకు6 దగువస్తువొస(గి జనహృతదహనా 
మయు(డగు మయు( డన్నరునకు 

మయసభ యనుపెరి దివ్యమయసభ నిచ్నెన్‌, 
అంత( దనంత మురాంతకు( 
డంతకసుతు(డనుప ననుపమైశ్యర్యముతో 
నెంతయు నిజనగరికీ( జన 

నంతట నమ్మయు(డు చింతితాంతరుండగుచున్‌ , 
నరు/డుండ నేమి వైళ్వా 

నరు(డుండ(గనేమి మీద నను(|బోచుటకా 


హరికరుణాపరిణాహ 


న్ఫురణాదరణా వి గాదె సూచకమనుచున్‌, 


లంక 


(లాల 


౧౮0 


46 


Gi 


వః 


గం 


ముకుందవిలాసము 


చేరి మయుండు వేజెయొక చ్మితసభన్‌ హరికిచ్చుబుద్ధిచే 

ద్వారక కేగి యందు దనుజాంతకు నొక్క. సభాంతరంబునం 
దారయ(జొచ్చి యచ్చట మహాద్భుతసూ( తవిహారి కౌరి మా 

యారచిత పభావమున నాత్మగ మాగమదుర్గమస్థితిన్‌ . ౧౮౨ 


ఒకయె-ర6 గాసారనికరారచన6 గాన 

కూరక చని వాని వారి దడియు 
నొకజాడ నతిగూఢనికటగాఢాగ భి 

తికద్వారమని దూరుమొకము గాడ 
నొకచెంత( దెలివింతటికి వింత యని కొంత. 

జొచ్చి చీకటి హెచ్చ తిచ్చనుండు 
నొకచోట బహుకవాటకవాటమని దాట 

గమకించి తెరు వెణుంగక [భమించు 
నొకటం గనిపించు జనమంచు నొగి( జలించు 
నంచు( బాంచాలికల(గాంచు ననుసరించు 
తన సథ నారుండు (భమియించు దారిదిరుగు 
హరిసభను విభమముగవ్వి యసురశిల్సి ౧౮౩ 
ఇవ్విధంబున నివెజం జరింపుచు మజియును ౧౮౪ 
వెడలుతయంగెతుంగ క తివిస్మ యముని భయమంది సిగు పెం 
పడర మయుండు విశ్వమయు( డచ్యుతు( డవ్విభుమాయ |బహ్మయుం 
గడవ6గ లేండు మాదృశుల కా కన(టోలుట యంచు నెంతయే( 
దడవుచు( దాను దే(దలచు తత్సభమాటయ వీడి యంతటన్‌. ౧౮౫ 


ఓఒకదిన మా నభలో? దన 
కొకయే(డై తనర వనరుహోదరు గదుణా 


కం 


కం॥ 


కం॥ 


టే థమా కూ సము 
మకరాలయు హరి నయ్యహి 
మక రాలయునెన్న నతని మన్నన గలుగన్‌, 


ఆ దివ్యసభాంతరమున 
శ్రీదయితుని(గాంచి దనుజకిల్సి యనల్పా 
మోదరమ నిట్లులను దొ 
మోదరునకు వినుతిసం|భ మోదయమతియి. 


నేనేమి యొస(గ(దలచిన 
నానాచితత( గనుంగొన(గ నవియెల్టన్‌ 
నీనగరి. గలిగియున్నవి 

దాన న్నేనొస(గు టేది దానవభఖేది ! 


పావకశిఖ నను( (బో చితి 

కొవున నే మీకు భ క్రిగావించెద నీ 
రై వతకాచలసానుత 

లావని నొక కేళశివని దయారత్న ఖనీ. 


గీ॥ అనుచు విజయసఖుని యనుమతి గైకొని 


ద్వారకాసమీపధరణియందు 

హరికి గేళిక్తై లమగునట్టి రై నత 

శిఖరిశిఖరసానుసీమ. జేరి 

సుమనస్థితి నభీష్టసుభలపూర్తి నెసంగు 
సురసాలపాళి భాసురమునగుచు( 

గిన్నర్మపముఖవిశ్వోన్నత కీడల( 
బటుశివామోద సాఫల్యమగుచు( 


CUE 


(ఎలా లి 


QMO 


(౧౮౯ 


౧౯౦ 


48 


ముకుందవీలాసము 

గమలాక రవి భూతిక లితపయస్పింధ 

వృతనగాంచితరీతి వితతమగుచు 
నజరతా హేతుభవ్యామృతరసయు క్ర 

వసునంగతి దివ్యవసతియగుచు 
శ కునందన మర్జేత చై|తరథము 
వరుణు బుతుమంతమును దేవ వనచయంబు 
సమముగ నొనర్చె రైవత శై లసీమ 
నంచితారామమొక)_టి హరికి మయు(డు, ౧౯౧ 


సీ॥ రతిమనోహార కేశిరచనానుకూలమై 


దట్టంపు(ద మి నింపు దంపతులకు 
సకలేందియానందసంధాన హేతువై. 

యపుడ తాపముంబాపు నధ్వగులకు 
బహుదివ్యపరిపక్వఫలవుష్పసులభ మై 

వలయుకో ర్కౌలు గూర్చు వాంఛకులకు( 
జి త్రరమ్యనికుంజసీమాభిరామ మై 

లీల ముచ్చటలిచ్చు భఖ _కులకు( 
గనకకమలము రత్న సికతము రజత 
క్రైరవము దివ్యహంసమై కనినమాత.( 
దృవినాస(గు నా సుధాసరోదేళము=ను 
నంద మొనరించు జనమున కవ్యనంబు, ౧౯ొ౨ 


కం॥ చలువయు వేడిమి తమముం 


దలివియు దల(చిననె కలుగు దివ్యతరులతా 


కం॥ 


(ప థమా శ్వా సము 
వళిమహిమ వెలుయగుచుం గన 
నలరుం దద్వనము సుఖవహనజీవన మై. 
ఆ వనరాజోదరమున 
కా వనజోదరు(డు దక్క. నన్యులు జేరం 


గా వెజతురు భయగతులై 
దేవవితతులై న వాసుదేవుని యాజ్ఞన్‌. 


వ॥ ఇట్రతివిస్మాయంబుగా మయుండయ్యుపవనంబు నిర్మించి 


Gl 


చనుటయు. 


అంత ఐలారి థఖాండవవనావనదక్షు(డు గాయక నాకలో 
కాంతరసిమ (జేరి మునుపవ్యననిర్శ్మి తి వేళ గాంచి తా 
నెంతయు విశ్వకర్మ శిఖి కివ్యనజామ్షు( డిచ్చు6 గా 
లాంతరమై న నంచు దనకప్పుడె చెప్పుట లోందలంచుచున్‌ 


అపరాగినె తి హరికే 
QQ 


నపరాధమబుద్ధి నకట యని నురపతి నా 


గీ! 


కుపకారి శిరి యతనికి( 

గృప రా నుపహార మిచ్చి హెచ్చెద ననుచున్‌ 
తనకు(గల దివ్యవస్తువు 

లనేకములు వింతవింత లగునవి భువిలో, 
గను6గొన నెయ్యెడ లేనివి 

గొని యనిమిషభ ర్త నరసఖుని, గను(గొన(గన్‌, 
ద్వారక (పవేళ మొనరించి తత్పుర ౨బు 


నందు నింటీంట.( దా దెచ్చినట్టి వస్తు 
(4) 


49 


(ఎ౯ ౩ 


౧౯ 


౧౯౫ 


Seg = 


(ఏ౯ 8 


(౮౯6౯ 


50 


కంక 


ali 


గః 


కం! 


ముకుందవిలాసము 


చయములన్నియు( గాంచి విస్మయము( బెంచి 
శౌరిశుద్ధాంత మటు( జరి శ్రైలవై రి, ౧౯౯ 


హరినగరివస్తువితతికి 

నరయ సహ్మసాంశ మైన యౌాత్మ్యార్ధంబుల్‌ 

సరిగామి నగారియు మది 

నురగాధిపశయనుమహిమ కోహా యనుచున్‌. ౨౦౦ 


అన్నియు మాని దేవపతి యచ్యుతు(గాంచి తదం మై పాళికిన్‌ 
నెన్నుదురాన [మొక్కి హరి ! నేనపరాధిని ఖాండవంబు మీ 
రున్నరు(డున్‌ హుతాశనున కాహుతి గూర్పగ దర్పమూని నే 
బన్నిన దుష్ట చేష్ట నగు పాపము(బాపు కృపాపయోనిథి | ౨00౧ 


అనుచు విన్నప మొనరించి యనుసరించి 

సన్ను తించినం జాల( (బసన్ను (డగుచు 

నముచిదమనున కనియె నా నందసూతి 

సముచితమృదూ కి మాధురి సాధురీతి. ౨౦౨ 


పోదరు(డవు భయభ కిర 

సోదరు(డవు నీవటంచు నురుకరుణ విలా 

సోదరు(డగుచును( దామర. 

సోదరు. డవ్వజి హర్షయుతు(జేసి తగన్‌. ౨౦౩ 


నీ కోరిక నె నెటుగుదు( 

జొకారిక కొదవయే యుపాయనములకున్‌ 

నాకమున (టల పదార్థ మ 

నేకము గలదిచట నివియు నీయవి గావే ! ౨0 ౪ 


పథ మాళ్వాసము 


61 


వః అనిన నిం|దుం డు పేందునకు( బునః పణామం బొచరించి స్వామీ 
నే మికు సభ క్రికంబుగా యథోచితోపచారం బొనరించెద నను గహిం 


క0॥ 


కం॥ 


వ! 
గీ! 


పవే యని యిట్లనియె. 


మయవిరచితవనమున వి 

న్మయకరములుగా(గ దివమయములగు లతా 
చయముల నునిచెదనని ఫణి 

శయనుని వేడుకొని యతని సమ్మతి నంతన్‌. 


నందనవనమున(గల హరి 

చందనము ఖనిఖిలవసుసమితి యశోదా 
నందను [కీడారామము 

నం దనరిచి నగరి కపుడ నగరిపు( డరిగన్‌. 


ఆంత నవ్యనాంతరంబు దొంటికంటె నాహ్లాద్మ పదం బగుటయు, 


అది మొదలుగా దనంత మురాంతకుండు 


| పియవధూటులు వెంటరా రెంట మూట 


గ్‌॥ 


కం॥ 


వచ్చిపోవుచు నయ్యుపవనమునందు 
నుచిత కే? నుఖింపుచు నుండునంత. 


అప్పుడొక నా(డు వసుదేవు. డొత్మభగిని 
యెన (శుతకీ రి సాత్వతి నరయుటకును( 
గేకయుని పట్టణంబున కేకతమున, 
(బీయకుమారుని గదుని( బంపిన నతండు, 


ఆ యూరం గాంచనమణీ 
కేయూరాంచఛితుని దృష్ట కేతుని జనతా 


౨50A 


uo 


వం 


DOO 


ఇల్‌ ఆక్‌ 


అలు (90 


ర్ట్‌ల్లీ ముకు ందవీలాసము 
గయుని( గై కేయుని శుభ 
కాయునీ గుణమణినికాయు( గను(గొని యంతన్‌. ౨౧ 


మ 


తమ మేనత్తను న త్రఖీన్‌ విమలచి తన్‌ సాత్యతిం గేకయో 
త్తమభూభ్ళ త్తమమ తకాశిని నుదాతం జూచి తా వచ్చి వే 

గమ రత్నాంగదు( డగ్గదుం డచటి వెడ్క_ల్‌ దం।డికింజెప్పి య 

క్క మలాక్షుం గనీ యెకతంబ తగు యోగశ్నేమముల్‌ సెప్పుచున్‌ ౨౧౨ 


కం॥ ఆ కై కయపురమున( గల 
లోకె కవిలాసవతులలో నృపతనయా 
లోకములోపల( దనయా 
లోకమునకు నతివిచి తలో లత వసా ౨౧౩ 


గీ 


భ| దనాగగమన భ|దనాలగమన 

మేనయ త్రతనయ భూనుతనయ 

కేకయేం[దుకన్నె కే కన్నియలు సాటి 

కోటివారు భువనకోటివారు. ౨౧౪ 


పంచచామరము := వినంగనంగ భ[దకు న్నవీనమైన మేని కీ 
వి నంగనం గణింపలేరు వేయిగా(గ మాటుదే 
వినంగ రంగదుజులా ప్తివీడు జేతురేమొ తె 
లీ నంగరంగవై భవా ఏ విద్వదాళ దా వినన్‌, ౨౧౫ 


కం॥ అమ్మమ్మ తావి యమ్మరు 
నమ్మమ్మగ (జాలు మోవి యమ్మ ధురసపా 
కమ్ము వెడబలుకురీవి (బి 
కమ్ము కురుల సిరులు తెటికమ్ము గణీంపన్‌, ౨౧౬ 


[ప్రథమాళ్వాసము రీ 


గీ॥ మిన్నుచెన్ను( దన్ను నన్నువసతికౌను 
మీంచుమించు మించు మెలంత మేను 
తూపురూపు(బాపు నేపున( జెలిచూపు 
మావిమోవిరీవి మగువమోవి, ౨౧౭ 


కం॥ అమ్ములకుం జెలిచూపు చ 
యమ్ములకుం జలిమివాడి యందమ్ములకుం 
దమ్ములకుం దమ్ములకుం 
దమ్ములకదరదపదములు తరుణీమణికిన్‌. ౨౧౮ 


కం॥ ఒకయేట. జిక్కై మీనము 
నొకనెలబే( జికె ( బద్మ మొక పగటింటన్‌ 
వికలత( జికె ౦ గుముదము 
సకి నయనసమంబులగునె జడగతు లెపుడున్‌. ౨౧౯ 


కం॥ పలుకులు సిలుకల నేలుం 
గలకలమను నవ్వుమోముకళ లద్దంపుం 
దళుకుల నేలుం గపురపు 


పలుకుల నేలుం గపోలఫలకము లహహాో ।; ౨౨౦ 


చ॥ కలికికి పొంబసింబెసరి గాయలు వేళ్ళు మిటారిగుబ్బ లా 
చెలువగు నిమ్మ పండ్లు రుచి(జిలె_డు వాతెర దొండపండు మె 
చ్చుల చుబుకంబుడంబు నునుసొంపుల మామిడిపండు పల్కు లా 
యలరెడి తేనెపండ్లగుట నంగము క ల్చక వల్లి గావలెన్‌ , ౨౨౧ 


కం॥ దాని సొగసునడకలు నల 


రీ 


కం 


శా 


మః! 


గీ 


కం! 


ముకుందవిలాసము 


దానిజిగి (6 జూపు సిరిగల 
దానీ బజీగింజూపు జిలుకు తళుకుం గలిమిన్‌, 


చతురాస్యుపంచభూతా 

యతసృష్టిన్‌ మెలుజూడ నాద్యంతము లా 
నతి కటిమధ్యములే కద 

సతత మనంతానుభావ సంగతి. గనుటన్‌, 


సారంగంబు హసించు మేచకకచాంచచ్చాకచక్యంబునన్‌ 
సారంగంబు హసించు నీక్షణరుచాసౌభాగ్యభాగ్యంబునన్‌ 
సారంగంబు హసించు( గంత నినదస్వారస్యవిస్పూ ర్తులన్‌ 
సారంగంబు హసించు యానగరిమం జం|దాస్య సాంద్రస్థితిన్‌ . 


గతి మత్తేభము నాస చంపక మొగిం గై శ్యంబు కందంబు సం 
గతవాక్యంబులు మ తకోకిలలు దృక్పాండిత్య మయ్యుత్సల 
ద్యుతి మో మంబురహంబు దెహరుచి విద్యున్మాలిగా మానినీ 
తతవృ తస్థితు లన్న(గా( దరమె తద్వ్యాగ్గానికై నం దగన్‌, 


కుంభకుచ మీన లోచన గోనితంబి 
యబ్దధామాస్య హరిమధ్య యళికిరోజ 
చాపసుభూయుగళ్ల నకజంఘ యతుల 
కన్య సరస్మకియలరాశి గాదె జగతి. 


లకణముల శుభరోహిణి 

యకీణ స్వాతిభూతి హసాంబుజ ధి 
లక్షితచి త్ర సదు తర 

నక్ష్యతపుమొలక గాదె నాతి విభా పిన్‌, 


ఐల అరి ఆర్త 


జారి 


రి ఎల) ల్లి 


౨.౨8 


ఫ్రకోజరొ రావ 


రిల ఆ 


[ప్రథమాశ్వాసము ర్‌ర్‌ 


వ మజీయును ౨2౨౮ 


చ॥ అళిరువికొష్పు( గొప్పు శరియందుర మందిర మోము మోము చం 


కం॥॥ 


వ॥ 


కం॥! 


చలసమమేను మెను లక్షచమ్ము లలీలకుచమ్ములింపు సిం 
పలరెడుమోవి మోవిగడునన్నువ మిన్నువ గౌనుగౌను నా 
వెల(దికయారె యారెదగు వేము నా మరుబేతిహెతిగన్‌, ౨౨౨౯ 


రతనాలదొంతి వింతగు 

రతినాయకుదంతి కడునెజాకుందనపుం 

[బతిమే కద కాంతి భళీ 

యతివలమేల్నంతి యింతి యభిపర్తి ంపన్‌, ౨౩౦ 


> 


కావున ౨౩౭౧ 


మేనత్త కన్నె మించున 

మేన తగజాలువన్నె మీకది చెలియె 

మేన త్తం గా(జాలిన 

మేన తంగాని వానిమేకొను గెలువన్‌, ౨౩౨ 


గీ॥ పద్మద్భశ నీలకచ మహాపద్యవదన 


గీ 


శంఖగళ కుందరదన కచ్చపపదా[గ 
వఠమకరజంఘ జెందసీసిరి ముకుంద 
యట నవస్పూ రి నిదిలాభ మందినటుల, ౨౩౩ 


వనుధ శృంగారసార| పవాహసరణి 

నతను తుంగాయతశ్రీల నధిగమించి 

వెలయునది భద యా కృష్ణవేణి. గలయ( 

గలు,గు నీకు విలాససాగరత శౌరి, అధి? 


56 


ముకుందవిలాసము 


కం॥ ఆని చూపి చూపి చెప్పిన 


యనుజుని వచనములు విని గద్మాగజు( డా జ 
వ్యని నెపుడు జూడ(గలుగునొ 
యని యువ్విళులూరుచుండె నా సమయమునన్‌. ౨౩౫ 


సురసాలసమశీల నురసాల తరుజాల 


సరసాలవావాలపరిసరంబు 
మలయాగతటభాగ నిలయా గమాభోగ 
వలయాగతసదాగ తిలసితంటు 
వనితాజనసమాజజనితాజరమనోజ 
జనతాజయవిరాజదనునయంబు 
సురతాంత సునితాంత పరితాంత సదుదంత 
భరితాంతరసకాంతవరచయంబు 
గహనసహచర సహచరావహిత మహిత 
వికచరుచికుల విచికల సకలవకుళ 
విసరమధురస మధురసదసమకుసుమ 
సముదయము బొల్వె మధుమాససముదయంబు, ౨౩౬ 


స్ప వరపర్యవిస్సూ ర్తి వనరాసు లుప్పొంగె 


దగువిధిం జం|దు( డుత్కుర్ష మీంచె' 
ధర్మాళ( గనె జగ్యత్పాణధారారూడఢి 

యతనువై భవలీల లతిశయించె 
సుమనస్సమూ హముల్‌ సొంపుచే నింపారె 

జగతి సాఫల్యంబు సంగహించె 
కుక ముఖద్విజరాజసూక్తులు విలసిల్రె 

సారసస్థితి హంసచయము లమరె 


3 


[ప్రథమాశ్వాసము 


యోగవితరికి నానంద ముదయమందె 
వేడ్క దనుజాతి హరణ[పవృ తి యనుచు 
సకలజగములు గణుతింప సరసరితి 
భూరిగతి( బొల్బ్చు మాధవాభ్యుదయమహిమ. 


శ్యామాళుల్‌ పురుష|వజంబు సుమనోవ్యా వ్రీన్‌ ఫల్రీలచే 
నామోదింప(గ నమ్మ హావనివిభుండై మాధవుండొప్పె నౌ 
కాకమాళుల్‌ పురుష |[వజంబు సుమనోవ్యా పిన్‌ ఫలశ్రీలచే 
నామోదింప(గ నమ్మ హావని విభుండై మాధవుం డొప్పడే. | 


కం॥ పేరు వహించి వసంతుడు 


సీ 


సొరభ్యము గాంచ( ద(త్రసవసంతతియున్‌ 
సౌరభ్యము గాంచెను భళి 
యారయ సత్పురుషకులము లట్లివె కావే ! 


1 కలరవంబుల రకంబుల( బికంబులు గరె 
రమణ? గీరములు బేరములు బారె 
పొదలు పూ(బొదలు సంపదల సొంపలరారె 
జాత భీతిని జాతిరీతిదారె 
పొలుపొంద సుమబృ్బృంద ముల మరందము లూరె 
దద్చిందునుల మిళిందములు సేరె 
మరు హేతి విరహిమర్మములు బిమ్మర దూటె 
శ మనదిగాాతపోతములు వాటె 


రవి రవళిదెరె పథికధై ర్యములు జాటె. 
దాప మపారె జనము శీతలము గోరె 
సుమరజము గూరె వనవిహారములు మీటే 
మాటే శిశిరంబు బెంపారె మధుదినంబు, 


శ్‌ 


౨32౭ 


అలి తిల 


290 


58 ముకుందవిలాసము 


ఉఊ॥ చందన శై లసానువుల సందుల జల్రని మల్రికాలతా 
మందిరసీమలన్‌ రతిసుమాళములం బయికొన్న దేవతా 
మందమరాళగామినుల మెవలపుంజెమటల్‌ హరింప(గా( 
బొందుగ వీచు వీవనల( బొల్సి చరించె సమీర మ త్రఖీన్‌. ౨౪౧ 


కం॥ హెచ్చిన కూర్మి వసంతు,డు 
నెచ్చెలియై రా విరాన నెమ్మి నకీబుల్‌ 
హెచ్చరిక దెలుప మదను(డు 


వచ్చెం జయమంద విరహవచ్చయమందన్‌. ౨౪౨ 
కం॥ మాకంద మాకరందర 
సాకరసీకరపరంపరామోదపరీ 
పాక వశోన్మ దమధుక ర 
కము లమ్మరుని నల్ల బజయనం? డిరిగన్‌. ౨౪౩ 


కం॥ నెటిజెక్క కొనలు మొనలుగ 
సరదళికలకములు నాయసపు ముఇకులుగా 
శరముల సరులగు విరులన్‌ 
మరుతూణములన6(గ6 దనరె మధుదినవనముల్‌ . ౨౪౪ 


కం॥ ఆ వనముల. గీరావళి 

యావళితగతిన్‌ [భమించునందం బలరెం 

గావా తిరిగడు మారుని 

మావా లన నపుడు వికటమండలగతులన్‌. ౨౪౫ 
కం॥ ఆ విరులు గళ్ళములుగా( 

వావనచలనంబు గమనభావముగా6 ఐ 

తావి పల్యాణములుగ 

మావు లమరె నపుడు మరుని మావులలీలన్‌. ౨౬ 


[ప్రథమాశ్వాసము 59 


స్సీ॥ పద్మిను లాసవపరిపూ ర్రిచే మించి 

మధుపాళికేళికై మలయుచుండ 

ఘనతరుల్‌ విటపసంగతుల( జాల నెసంగి 
పరలతాతనుయు కి, బరిఢ విల్ల 

బహుసుమన సతుల్‌ పల్ల వావళి( గూడి 
గడకై నకొమ్మల( గలసిమెల గ 

గూత పంచమవృత్తి గొని వననపియవాటి 
గణికా పి ప|తభంగము లొనర్స( 


గృతరజోవాా పి మంచి వారిని€ గలంచి 

జాతిహినత( బెంది కుజాతి నించి 

యతిశయించి తపఃస్పూ ర్తి నపహరించి 

మధువిభుం డాత్మవిభ వె కమహిమ౦. దెలిపె. ౨౪౭ 


స్‌ నిండు చల్యలుదేజు పండు వెన్నె లనీరు 

చండాంజరుచితీరు సంఘటిం చె 

గలయ మెల్టన( బాయ మలయానిలము సౌరు 
విలయానలముతీరు వెగటునించె 

క లకలమ్ముల(జేరు నళికు లమ్ముల చేరు 
చిలుకుటమ్ములు తీరుగల(క మించె 

మిసమిసమ్ములమీజు కిసలయమ్ములమారు 
నసిచయమ్ములతీరు నావహించె 


సంతతామోదలహరిీ నిశాంతమగు వ 

సంతము దురంతక ల్పాతసమయమయ్యె 

నంత రలతికాంతలరికాంత కాంతకుంత 

తాంతహృదయాంతలైై యున్న కాంతలకును, ౨౪0 


80 


చ| 


కం॥ 


కం॥ 


ముకుందవిలాసము 
పారిజాతహరణశ్లే 1 వా 


ధర మధువోరిలీలగొన. దా సురసాలము పై మరుద్యరుం 
డురుసుమనో దళోద్దతుల నూన్స(గ( గృష్షకిలి ముఖావళుల్‌ 
మెజసె దివిం దదీయజవలీిల సనంగ నపూర్యవై ఖరిం 


బురిగొని వచ్చి త త్తరువుబూన్చె నటం [బ్రమదాలయంబునన్‌. 


ఆక్షరద్యయ కందము :- 


కోకిల కలకలలీలల( 

గేకుల కేకల(గులాళికిలకిలలకళా 
కాక లికెళా కూళుల 

లోకాళులు కేళికళికె లోలాకులలె . 


సవములు భూసురులకు నా 

సవములు నళివిసరములకు సరసవసంతో 
తృవములు జనులకు సతతో 

తృవములుగా నమరె( గుసుమసమయముల మహాన్‌. 


ఆ మధుదినమున నొకనా. 

డా మధుకులనేత |పాతరారంభమునన్‌ 
నేమంబు దీర్చి యిష్ట 

సోమంబులతో భుజించి సుఖమున నంతన్‌. 


పసి(డితాయెతల సొంపెసంగ రుక్మిణి బూన్సు 
నిగదండ విరిదండ సొగనుబాటు 

ముద్దుమోమున(జొక్కముగ సత్య మునిగోట( 
దీర్చిన కస్తూరితిలక మమర, 


జ ue 


అలి అ 


౨౫0౧ 


అలి లీల 


వ॥ 


"dead 


ప్రథమా శ్వాసము 


జనుదోయి పస పంటుకొని ఘుమ్మురన జాంబ 
వతి సవర్చిన వల్రైవాటు మజయ 
వల(తిగా( గాళింది యల(దిన పచ్చక 
పర పుగందము మేన(6 బరిమళింప 


గందవొడి సొంపుగా మి[తవింద పూయ 
గళమున సుదంత హారసంఘములు గూర్చి 
రాధ చేదండం. జుట్ట ( బ్లై రమణులెల్ల 

నింపు సవరింప హరి యలంకృతు(డు నగుచు, 


మణియును 


చిన్నారి చెలువంపు చికిలియొంలీల పొం 
కము రీఏగా భుజాగముల నెరయ( 
గొ(దమచుక)_ల సిగు గొను ము తెములు కంఠ 
సరణి బంగరుగుండ్రసరుల దొరయ 
నుదయారుణద్యుతు లుప్పొాంగ నురమున, 
గొనుభమణిపతకంబు మెణయ 
రాజ్యభార ధురంధరంబౌ కరంబున 
నమితరత్నాంగుళీయకము లొరయ 


రాజకోటీర రత్న నీరాజితాం[ఘి 
కళలు దులకించు పరభయంకరళథళుభాంక 


గండ వెండెర దాక చక్యములు బెరయ 


An 


ధారుణి మహం|దు(డన మీణశి దానవారి. 


చలువ చెలువారు నెలరాల చప్పరాల( 
గుప్ప(గారాల. (గొవ్విరుల్‌ కుసుమ శరుని 


ఎలి లచ 


అను ౫ లీ 


వ। 


క ౦01 


4 


కం॥ 


కం 


ముకుంద వీలొసము 


తగిన కూటంబనా. బొల్చు నగరితోట 
లోపలిహశజారమున( గొల్వు( జూప కొరి 


ఆయ్యవసర ౦బున 


వనమాలిక డకు రైవత 

వనపాలురు వచ్చి [పతి వచియిందిరి త 
ద్యనపాళీసునగాళీ 

ఘన కేళీమేళనేచ్చ గలుగ(గ నిటులన్‌, 


దె వతవరదై వతగిరి 
భావితమయరచితమగుచు భాసిలురుచి నిం 
పావనగతి పావనగతి 

పావనవృతి నలరు జగతి [పాణపదముగాన్‌. 


అచ్చటి మాధవోద్గమము లచ్చటి హంసగమ్మప్రవర్తనం 


బచ్చటి నీలక ౦ఠగతి యచ్చటి పుష్పవదాగ మో చయం 
బచ్చటి శకయక్షవరుణాదిక దివ్యతరుల్‌ వసించుటల్‌ 


నిచ్చలు నే వనిం గలవు నీదు మహావనలీల దక్క. (గన్‌. 


మహితరసంబుల సుమనో 

వహితర జంబులను.( గాలువలు గనిమలుగా 
విహితగతి నెజపీ మాకున్‌ 

సహచరములు నయ్యె నచటి సహచరచయముల్‌. 


అలివేణుల( దీకివాణుల, 

బులిన శోణుల( (బవాళ పుటపాణుల న 
య్యలరుంబోణుల మాధవ 

యలరున్‌ వనరమ భవత్సృమాగమవాంఛన్‌. 


హౌ ర 


౨౫౭ 


D220 


ఉం కష 


జర క్‌ 


ఎల మీ వీ 


(ప థమా శాస ము 
స బహువిహితాభీష్షఫలపాళి(నీ(జాలి 
యది మధూదయముల ముదము జేయు 
సుమనోవి శేషా తహిమవారిపూరమై 
యవి వేసవుల. [బేమ నలవరించు 
బలునింపుగల జడొంపములు మడలై కూడ 
నది తొల్కరుల హర్ష మావపొందచు 


లలితాగ్నిశిఖలయం దలరువేడిమితోడ 
నది శీతులను. (బతు లతిశయించు 


నెరయు నురుకుంజముల( బగ లిరులొనర్చు 
వెలయు జ్యోతిర్హతల రేల దెలీవిగూరు6 
దల(చుకోరె,. లొసంగు వింతల నెసంగు 
నగమసంతానసంగతి నా వనంబు, 


కం॥ ఈ విధి వివిధవినోద 
(శ్రీవిధమున ర_క్రిగనుటచె నెన్నంగా 
నేవారి వశము మాధవ 
సీవె తగుదువిల( దద్వనిశ్రీల( గనన్‌. 


గీ॥ అనుచు వనపొలకులు పల్కు నెనరు బిల్కా- (6 
తన వనశ్రీల దర్శింప దయ జసింప 
మెచ్చువగ ( గట్టి సారథి దెచ్చినట్టి 
రథముషె( జేరి మురవైరి రయము మీటి. 


కం॥ తన దివ్యచిత్ర మెట్టిదొ 
యనుగతి నొక వనజనయననయినం బిలువన్‌ 
బనుచక వనజేక్షణు( డా 
వనవీక్షణవాంఛ నపుడు వనపొోలుర తోన్‌. 


బక) దష 


ఇ క్‌ 


DE ౨ 


ఏ౬ 


64 


చే॥ 


An 


సీ॥ 


ముకుంద విలాసము 


ఆట( జని కాంచె( గృమ్హండు నభోంతరట త్తటకూటవాటి కా 
చటులవనాటినీ ఘటితసొరనగర్యుపకారికామరి 
పటలపటు[భమీ[భమదుపా:త విమానమరుత్సమాజమున్‌ 
రటదళిసీవలత్సుమధరాజము రె వతకాదిరాజమున్‌ . ౨౬౭ 


ఆ నగవిశేషలీల లిట్లరసి పేమ 

నా నగవిశేషలీలలనలరు నలిన 

నాభు వనపాలకులు సూచి యతులగతుల 

నా భువనపాలకునితోడ ననిరి భ కి. Ses 


స్వామీ! యీమి కేళీ 

భూమీధర మెన్న (దరమె భువన స్రవన 

(క్రీ మిజు దై వతంబని 

సామాదరసా పి ద|త్పశంసాపరులై.. -9౬ ౯ా 


చమరీనికరవాల సమరీతిరతిఖేల 
దమరీగశితవాలసమి తిలీల 
మతికాంతమణీకూట తతికాంతి కృత ఖేట 
గతికాంతరుచి రూటగగనవాట 
మబరీణఘన భవ్య శబరిఘటితనవ్య 
కబరీభరితదివ్యకా ్యభావ్య 
మసమానసుర గానర సమాననుస మాన 
లసమానతరు సూన రసదళీన 
మలఘుతరశీతకర శిలాఫలకఫలిత 
కలితపరిసర శళికరావళితలలిత 
తతబిసాశయ నానట త్రటతటాక 
జాలశాలపదాశి యీ ఇ లమౌ, =ఎలీ20 


పథ మాక్యాసము 65 


కంక అన్నియు నారోహణగతు 
లన్నియును గిరీశవసతులన్నియు సురవా 
సోన్నతు లిన్నగ శృంగము 
లన్నియు మణిరజతకాంచనా (దులు సుమ్మా ౨౭౧ 


గీ! 


క లితరుచి నిందురాజిత| గావసీమ 

లందు( దగు నీలకంఠ నృత్యంబులమరు. 

గలితరుచి నిందురాజిత [గావసీమ 

లందు6 దగు నీలకంఠ నృత్యంబులరుదే. ౨౭౨ 


కం॥ అంచున నంచ నటించ6గ 
నంచితచతురాస్యగతుల నలరుచు నచటం 
గాంచనఘనశిల గననగు 
కాంచనగర్భునివిధమున( గమలజజనకా |; ౨౭౩ 


కం॥ చంచత్సహ।స శిఖరా 
భర్ణించిత మగుచున్‌ సుపర్యవంకావృతమై 
కాంచనగు నీ నగంబా 
కాంచననగవసతి యన(గ౭ గాంచనవసనా | ౨౭౪ 


కం॥ హరి యీ గిరులన్విరులం 
దరులం గురులంబమానతరులం దరులన్‌ 
హరులన్‌ హరులంగిరులం 
గరులం గల సిరులదొరల గనుమని మణియున్‌. ౨౭౫ 


సీ; ఈ దారి. టోరాదు కేదారకోదార 


కాదారతము? వేజె చనగవలయు 
(5) 


66 


కం॥! 


ముకుందవిలాసము 


నీ సారువులసారెసా సారకాసార 
భూసారతటగతుల్‌ బూనవలయు 
నీ వాకలో వీంక హేవాకయావాక 
నావాకలనలెక్కి పోవవలయు 
నికేరినిటంజేరి (శ్రీకారికోకారి 
పాకారిశిలలెల్త( [బాక వలయు 
కేశినగమిది వళితకంగేశినగము 
కూటపాళిక యిది రత్న కూటపాళి 
యనుచు ననుచరు లెటిగించిరపుడు హరికి 
గేశివనపాశళిమార్లాశిహోళి దేలి. ౨౭౬ 


అంత నయ్యాదవెందు. డత్యంతవిభవ 

సాం|దు(డై సురసాలని సందమైన 

నందనవనంబు( జేరి యానందపూరి 

తముగ నేేతసహసపష్మ్యతముల€ గాంచి. ౨౭౭ 


హృద్యానవద్యచ రణల 

సద్యానములొలయ(జొచ్చి చని తనదు విలా 

సోద్యానము మనమున గడు 

సోద్యానంబొదలి దనుజసూదను(డచటన్‌, ౨౭౮ 


ఇవి పొరిజాతంబులివి వారిజాతంబు 
లివి కారజాతంబు లిందువదన 
యివి కుంజభాగంబులివి వంజులాగ ౦బు 
లివి మంజునాగంబు లిభశరణ్య 


కం॥ 


కం॥ 


సీ 


పథమాళ్యాసము 


యివి మాతులుంగంబులివి జాతిలుంగంబు 
లివి జాతిరంగంబు లీశ్వరేశ 

యివి గంధసారంబులివి సింధువారంబు 
లివి కుందవారంబు లీడితాంగ 

యివి విశాలరసాలంబు లీశమి[త 

యివి సరాగసురాగంబు లిందవిభవ 

యివి కదంబకదంబంబు లినసమాన 

యనుచు వనపాలకులు దెల్ప నరిగి శౌరి. 


ఆందొక యించుమణీతట 

సందీ వసుధాంబుసరసి సరసంజలువల్‌ 

చిందు నొక [దాక్షపందిటి 

[కింద ముకుందు(డు వసించి కృతవిశము.డై. 


ఆ సవభలభో క విభుం 

డాసవఫలభో కయయ్యె నంత నచట. దా 
నాసవఫలదుండగు హరి 
యాసవఫలదు(డయి హితుల కభిహితరీతిన్‌. 


ఆట దేవవల్పభుండర సె( గేసరముల, 

బొన్నల విహరించె( బురుషవరు(డు 
తీలకించె( దిలకపంక్షులను శ్రీమంతుండు 

మన్నించె వాసంతి మాధవుండు 
కాంచనవాసముల్‌ గాంచె గాంచనవాసు. 

డల కృష్ణమూర్తి థ్యామాళి నెనసె( 
దనరె గంధివిశేషతరుల ముకుందుండు 

సరస గోరంట శ్రీసహచరుండు 


68 


Gl 


ముకుందవిలాసము 


సాధుసంతానముబలోన సంచరించే 
సాధునంతాన మీరీతి సరనభాతి 

నా వనంబున( |గీడించె నాది తిభువ 
నావనంబున ( (గీడించు నఖిలభ ర, 


ఆమోదాన్వితపల్టవై క గ ణికాశ్యామాంకముం [బన్బుర 
ద్రామోద్యద్దళముం (బపఫుల్పకురువింద పోజ్జ్యలత్సాల జొ 
లామేయోన్న తమున్‌ శ్రుతి పియదశబ్రాంచద్దిజంబున్‌ వర 
శ్రీమంతంబుగ శౌరికవంనము వొల్చెన్‌ బట్టణ శ్రీ యనన్‌ . 


పూవులరీవులం జెల(గు పొన్నలగున్నల నెన్నికైన పెన్‌ 
మావుల మోవులంగలసి మల్లిక లల్లిన గొప్పకపపుం 


_ దీవుల ఠావులం జలువతెమ్మెర [గమ్మ రహించు సమ్మద 


4! 


జొప్పగు చల్వసోనలను జొచ్చి ముదంబు హృదంబుజంబునం 
దుప్పతిలంగ (6 జూచె వనజోదరు( డెంతయు సాదరంబుగన్‌. 


కం॥ 


సీ 


శ్రీవలమానమాన సముచే హరి యవ్వన కే? సల్పుచున్‌ , 


పుప్పొడితావులన్‌ వలచు పూవులనుం బొదరిండ్డదారులం 
గప్పురపుంబిడారులను ( గమ్మని కొన్ననతేనెసోనలం 


చిలుకల కంఠములను రా 

చిలుకల కంఠముల నింపు(జిలుకు పలుకులం 
గలకలరవముల సొంపగు 

గలకలరివముల( |బీయంబు గని హరి మజియున్‌, 


పొదలు దూరంగ మేన( బొదలు పుప్పొడిరంగు 
పసనెసంగు నలుంగుపసపు గాంగ. 


205 


దీ ౮ ౫ 


౨౮౬ 


[ప్రథమాశ్వాసము 69 


దిరుగుచో శిరముపై నాజయు సంపెగగుంపు 
సుకిరంపు శివికంప్ప సొంపు గాంగ 

విరుల నంటిన నంటు గురుమరందరసంబు 
కరపంకజమున( గంకణము గాంగ. 


బరిపక్యమె రాలు ప్రసవంపుగమి చాలు 


బటువులౌ ము తేల [పాలు గాంగ 


గుతులి యున్న కిసలయకుట్మలములు 
రతనముల( గూర్చి తివియు హారతులు గాంగ 
నపుడు వనలక్ష్మి నెనయు వీతాంబరుండు 


కొత్త పెండ్లి కుమారుని కొమరు దెలిపె. ౨౮౭ 


క్షం॥ 


వ॥ 


క్‌ 0|| 


స పదళీఘనసార - 

వ్యా వతనుండగుము నలుగు అతననతే. 

నావ్రులకు( దెలిపె యదుపతి . 

స వమమహిషీ వివాహ సంభమలీలల్‌. ౨౮౮ 


అంత ౨౮౯ 


ఈలీల నచట బాళిం 
గశీలసమానలీల( గీలించి శర 
న్నాళీకాతు(డు మతియు వ 


స లి నాళీపాళీవిలోక నాదృతి నుండెన్‌. . - జ Fee ౨౯౦ 


70 


ముకుందవిలాసము 
ర్‌ ౦దద్వయగర్భిత చంపక మాలికొవృ త్త శేషబంధ చిత ము 


ఆతివిమలా యనంతసుకరా కమనీయ యశోవివోరక 
లితసుమవోరరీతిక నవీనమిలజ్ఞయతావధాని నం 
ద్యతరవిభాతమాతత సదాసవవద్యరదామ జాలసం 
గతనవనాయ జాతవరగౌరవరక్షిత సోమభూవరా | 


గర్భగత (పథ మకందము 


విమలా యనంతసుకరా 
కమనీయయళోవిహార కల్పితసుమవి 
సుమహారరీతికనవీ 
నమిలజ్ఞయతావధాని నంద్యతర విభా ! 


ద్వితీయకందము 
రవిభాతమాతతనదా 
సవవద్వరధామజాల సంగతనవనా 


_ నవనాయజాత వరగౌ 


రవరక్షితసోమభూవరా యతివిమలా ! 


ఆశ్వాసపూర్ణ నియత శై లబంధ చితకందము 
(ఖ్రీశా గరుడాంచద్యా 
హా! శివనఖ ! లలితకీలి । యాదృత కేళీ 
దాశరథి! కనకరశన ! ద 
యాశరధి [(శితాంబుజభవ యంచితవిభవా | 


౨౯౮ 


అలి క్‌ ల 


౨౯8 


అనరా ౯ 


[ప్రథమాశ్వాసము 71 


పుష్పగుచ్చ బంధచి(త్ర పంచచామరవృ తము 
నరాదరా! సురవనా! సనాతనా! ఘనాకృతీ 
వరావరా ! కరాహృతా భపాదపా! కృపామతీ 
ధరామరాత్మ రాజితా | సదా పదా 1 చిదాదృతీ 
స్మరాభిరామ ! రాధికానమాగమా | రమాపతీ.. ౨౯౫ 


గద్య॥ ఇది శ్రీమదుభయకవితా నిన్సృహాయది 
సాపొతీవిహార కాణాదాన్వయ తిమ్మనార్య 
కుమార వినయగుణధుర్య పెద్దనార్య 
(పణీతంబజైన భ్మద్రాపరిణయోల్హా 
సంబగు ముకుంద విలాసంబను 
మహాపబంధంబునందు. 
[ప్రథమాశ్వాసము 
సమా పము. 


జ 0 అ 


దయుముంద లలో సము 


ద్వితీయాశ్వాసము 


కం॥ శ్రీముష్షిపల్లిసోమ 
ఇ్మామండలనాథ హృదయసారసవ ర్రీ 
శ్రీమయగద్యాలపుర 
శ్నేమంకరకి ర్తి చెన్న కేశవమూ ర్రీ ! 


గీ॥ ఆవధరింపుము హరికథా శవణ విభవ 
లోలు(డగునట్టి జనకభూపాలునకును 
శ్రీహరి సవనామృత శ్రీవిశేవ 
హితరచనయోగి వకయోగి యిట్టులనియె. 


కం॥ ఈ చందంబున నవ్వన 
వెచితిం గనుచు యాదవ పథు వొకచో 
లోచనచకోరసమ్మ ద 
సూచనమగు నిందుకాంతసుందర వేదిన్‌ , 


చ॥ నుకృతర సోదయాధిగతసుస్థిర దివ్యఫలాతివేలమున్‌ 
నుకరమరుత్కిశోరపరికోభిత కే? సుధాలవాలముం 
[(బకటితభూరికై లవన భాసితశీలమునై వికాలమౌ 
నొక సురసాలముం గని యదూ తము( డ తరురాజకాఖికన్‌. 


ద్వితీయా శాంసము 


సీ॥ అపరంజి మెయి(గుటందపు ముఖద్యుతినంచు 


క్‌ం 


క 04 


జలజరాగచబ్బాయ నెలవు సేయ. 
గలికి చిన్నారి చొక్కపురక్కల బెడంగు 

మరకతాశిచ్చాయ నెఅుక సే 
నాకంఠహృదయ పర్యంత కాంతిచ్చటల్‌ 

పుష్యరాగచ్చాయపొందు సేయ 
నలుదిక్కులీక్షించి నయనమరిదికల్‌ 

శ క్రనీలచ్చాయ చనువు సేయ 


దివ్యమణిమయమోయనా ( దేజరిల్లు 
సుందరస్ఫూ ర్తి గనుగొన్న( జూచువార 
లొననంగ జగన్మో హనాంగమైన 

యొక్క రాచిల్క_( గనియె దామోదరుండు. 


కాంచి వజాంగనాహృదయ గౌరవచౌర్యధురీణమౌ కటా 
శాంచల పాళి జాలింబడి యా శుకలోకళిభామణిన్‌ విమ 
రించి యపూర్వవిస్మయవి శషము చి త్రమునందు సం|భమో 
దంచితమై పెనంగ హరి దాని విలాసమునెంచి యిట్ల నున్‌. 


ఇది యెయ్యదియో దీనికి 

సదనం బెయ్యదియొ దిని జననస్థలమె 
య్యదియో హృదయోత్సవగతి _ 

నిది వింతకు వింత యగుచు నింపు ఘటించెన్‌, 


ఎన్నడు రామో పోమో 

యిన్న గవనరాజపాళికీ కీరంబుం 
గన్నారమె మున్నాకచో 

విన్నారమె దీనివంటి. వివాగమునెండున్‌. 


బా 


{8 


[4 ముకుందవిలాసము 


స్మి రమణీయ మణిపంజరములతో. బౌలోమి 
చెలువు( డిచ్చిన జాతిచిలుకలై న 
దీపాంతరములలో దెవ్పించి జలనిధథీ 
శ్యరుండు దెచ్చిన శుకోత్కరములై న 
గనకాంగదాది శృంగారంబులిడి రాజ 
రాజు పంచిన కీరరాజియైన 
మును విశ్వకర్మరీవిని వినిర్మించిన 
పురముచ క్కెర తిండిపులుగుల్లె న 


మజతియు( దగురాజులెందటే మత్పియార్డ 
మెలమి నొసంగిన కలికిరాచిలుకలై న 
సీ శుకముతోడ సరియొనె యాశుకలిత 


లలితవాచాలలీలావిలాసములను , బ్రా 


కం॥ భారతి చే/గల కకమో 
యా రతిచే/గల కుకంటబొ యన్యమునకు( దా 
నీ రుచి యీ కవి యాయి 
తారచితవచోవిచితితాకృతి గలదే ? ౧౦ 


వ। 


అఆదెియునుంగాక ౧౧ 


Pra 


వై కుంఠనగరోపవన నికుంజములలో 

వేడ్క-_ సల్పుచునుండు విహగమొక్కొ 
సత్యలోకోద్యాన సంతానపం కిలో. 

గీడ సేయుచునుండు కీర మొక్కొ 
కైలాసశెల సంగత వృక్ష వాటిలో 

నిలిది వినోదించు చిలుక యొక. 


టీ! 


షష 
|) 


కం॥ 


సీ॥ 


ద్వితీయాళ్వాసము 


పొలావారాశిలోపలి తెల్ల దీవిలో 
సతతమామోదించు పతగమొక్కొ. 

లేక భూలో కమునకల్ప లేఖశాఖి 

విడిచి వచ్చి మదారామవిటవిసీమ. 

గాన(బడినట్లి యమరళుకంటొ కాక 

మనుజఖగమా|తమున కిట్టి మహిమ గలదె! 


మారుని ఘోటకంబగుట మాటికి. గూర్చి ఖలీనవై ఖరిం 

బేరు జకోన్నతిం దగుట బెంపుగ( గాంచి సదాగమాంత స 
త్కారము పకీమరి హరిత తము నందుట రామసంస్మృతిం 
దారిచి కీర మీ సుముఖతాస్థితి మాకనుర క్రి (దెల్పెడిన్‌. 


ఆనుచు( (బీతి వొడమ నా విహంగమమున్న 
చిన్ని మావిగుములు సేర నరిగి 

వెసం దదీయవదన విగళిత ఫలరసం . 

బాని సొక్కి యిట్లు లనియె. జ్యకీ, 


ఈ చిలుక ఫలముఖంబున 
సూచింపంటోలు మనకు శోభనఫలలా 
భాచరణమునని కరళా 

థాచతురిమ( బూని వాని( గ్లెకొనువా(డై 


ఘనదివ్యమంగళాంగము గాన(బడకుండ( 
బొదల మాటు నొకింత యొదిగి యొదిగి 
చరణాంబుజయుగంబు చప్పుడు గాకుండ( 
బొంచి పొంచి యొకింత పోయి పోయి 


75 


(9.౨ 


Or 


(౧౪ 


౧౫ 


7/6 


కం॥ 


క 


ముకుందవిలాసము 


యోరగా భుజపీఠి. జాటు బంగరుశాటి 
వలెవాటుగ నొకింత వైచి వైచి 

యివురు లడ్డము గాంగ నింతంతటికి డాయ 
సారె బ్రహ స్తంబు సాది చాచి 


కన్నుసన్నల నందటి( గడల నుంచి 

మౌనముద వహించి యందైన( దొల(గ. 

దివురునో యని దానిపై దృష్టిం బూన్చి 

[ప్రమదమున' గేరి కీరంబు( బద్రి శౌరి, ౧౬ 


అదియును హరి? గనవచ్చిన 

యది గావున జాతిచేష్ట కట్టిటు జెక్కల్‌ 

విదిలింపుచు( గొంత తడవు 

బెదరినయట్టుండి నిలిచి (వేతాంతరమై. ౧౭ 


కరక ల్పళాఖానుగత సుథానుభవంబు 

నెంతయే( జింతించు( గొంతతడవు 
సొగనువిసాశివాల్లూవు ( దేనియసోన, 

[గోలి యువ్విళులూరు ( గొంతదడవు 
చిలుకు తీయనిపల్కు-చీని చక్కె_రలాని 

(గుక్కగుక్క్యకు సొక్కు. గొంతతడవు 
వదనచం దామృతాస్వాద [పసాదంబు 

గూర్చి నివ్వెజ నుండు( గొంతతడవు 


కాంతదేహ [పభానంత గాహనమున( 

గోరె లీడేర ( (గీడించు. గొంతతడవు. ( 

దివ్యకీరంబు హరిగుణాధీనమగుచు 

నాంతర నితాంత సంతృవ్రి నంతనంత. ౧౮ 


ద్వితీయాశ్వాసము 77 


al ఆ జలజాతసంభవున కె న గనుంగొనగాని యమ్మ మహో 


తేజుని మూరి గాంచియు( దదీయసమాదృతి నంది తత్య్థారాం 
భోజమునన్‌ వసించె హరి పూర్ణదయారస దృష్షి(జూడ (గా 
రాజశుకంబు తత్కతపురాతన భాగ్యమవా త్వ మెట్టిదో ! ౧౯ 


వ॥ అంత నకీ, రపురందరంబు. గోవిందకరారవిందంబునం జెంది సనంద 


వ 


నాదులకు నందరాని పరమానందంబునుం బొంది తదీయ స్యరూప 
దర్శనదివ్య సుభావెళంబునం బరవశంబగు నెమ్మనంబు నెట్ల కేలకుం 
[గమ్మణఅ మజలించి యమ్మహానుభావునకు నిజానుభావంబు( దెలుపం 
దలచి యతండు వెజ(గంద నమృతస్యందంబుగా శ వణభూషణంబు 
లగు మనుజభాషణంబుల నిట్టనియె. ౨౦ 


సనకాదియోగీం[ద జనమనః కంజాత 
క లితనిత్యధ్యాన కారణము 
కలశాబ్టికన్యకా కమనసీయకుచకుంభ 
కుంకుమపంకారుణాంకితములు 
బిహ్మేంద్రముఖ్య గీర్వాణ కోటికిరీట 
లలితరత్న (పభాలాంఛితములు 
సముద[గకై వల్య సౌధాంతరాళవి 
న్యాససొఖ్య విశేష భాసురములు 
దివ్యలక్షణ సౌందర్య దీపితములు 
నైన భవదీయ శ్రీచరణారవింద 
ములను( గనుగొంటి( జిరపుణ్య మొలయ'. గంటి 
భ కరకణకృత దీక్ష |! పంకజాత ! ౨౧౮ 


అని మజియు నక్కీరో త్రమంబు మదియవృత్తాంతంబు విన నవధరింపు 
మని యిట్లనియె. 2929 


78 


ముకుందవిలాసము 


సీ ఆపునరావృతి నిత్యానంద కందమై 


కం॥ 


చను సితద్వీపంబు జననసీమ 
య(శాంత సత్య _వతా శమస్థానమౌ 
మేరుళ్ళంగంబు వివోరభూమి 
సుకృతిగమ్యము విరించికులాంగనాపాణి 
పంకజాతవరంబు దెంకిపట్టు 
చిరజరామరణవర్డిత మైన మందార 
ఫలరసామృతధార పారణంబు 
పంకజాకీపితామహ శంకరాల 
యాదికంబులు గమనయోగ్యస్థల ములు 
సహచరులు దివ్యమౌనులు సహజగోల్షి 
హరికథావళి మాకు లోకైకనాథ ! ౨౩ 


ఎకదినంబ చతుర్దశ 

లోకంబులు దిరిగి నత్యలోకము జేరం 

[బా(కుదు నాలోకింపని 

లోకంబులు లేవు నాకు లోకారీశా | ౨౪ 


క&ికవేళ్ల నుర్విపె నుండీ చివ్వున, [బాకి 

తారకాలోకం౦ంబు( జేర జనుదు 

నొక వేళ వాయుమార్లోపా త్రవృ తి నె 
సూర్యచందులజాడ( జొచ్చి పోదు 

నొకవేళ( గాలచ్మకోపరిస్థలినుండి 
చ[కవాళము6 జుటి సంచరింతు 

నొకవేళ నవలీల నుదయశై ల శిఖ్రాగ 
ముననుండి యసాగమున వసింతు 


ద్వితీయాశ్వాసము 


నొక్క-వేళల బహ్మోదియోగ్యమైన 
దివ్యలోక విశేష పదేశముల వి 
హారములు సల్సి చయ్యన మరుశిఖర 
వాసినె యుందు నీయాన వాసుదేవ ! 


గీ॥ ఇది మదీయవిధము విదితంబుగా మీకు 


విన్న వింప(గంటి వినుము నాకు 
దివ్యబోధలబ్టి దేవ తావక మైన 
మహిమ గొంత యెలుకమాత గలదు. 


తోటకము :_ మదయుక్తుల నిమ్మ హిమండలమున్‌ 


కం|॥ 


కం॥ 


వదలింపగ యాదవవంశమునం 
దుదయించిన వివ్ష(డవో కమలా 
హృదయేశ్వర శారి పరేశ హరీ! 


దశావతార కందములు 


తొలిమినుకుల నల దనుకులు( 

డలుకను( గొన వాని. దునిమి యవి సేర్చి విధిన్‌ 
వలగొను కృప నల మను నృప 

తిలకున కుపదేశ మీవె, తిమివై కృష్టా | 

తామేటి దొరందరువన 

దామేటి సుపర్యకోటి తద్దిరిభరముం 

దామేటి కనుచు( బూనవె 

దామేటివ యగుచు సూటి డైవకిరిటీ : 


నా కార్యాహృతించేయ(గ 
నా కార్యాదృతికి జగములన్నియు€ బ్రీతిన్‌ 


19 


80 


కం॥ 


కa॥! 


" కం॥l 


క్రం॥ 


కం॥ 


ముకుందదిలాసము 


సౌకర్యస్సూ ర్తి గనన్‌ 
సౌకర్యస్పూ రి గనవె జగతి మురారీ ! 


లోకావనమును దితిసుత 
పాకావనమును ఘటించి పౌరువగతినౌ 
నీ కెసరి చితాకృతి 

సీకేసరికౌరి దనుజనికరవిదారీ : 


నాకజనీనై కధునీ 

శ్రీకి జనిస్థానమైన శ్రీపదిమది ర 
త్నాకరునకు( గూకుదముగ 

వీ,క( దగంజేయవే |తివిక్రమమూ ర్రీ ! 


నిజశౌర్యానలరసనా 

(వజతృ ప్తి దిశుద్ది నెజిపు వై ఖరి సరిగా 
భజియింపవె యాహవముల 
ద్విజరాజాకృతిని భృగువతిస్థితి (క్రీశా 


లోకవులనేర్చు రజో 
లోకవులందునిమి మనుజలోకపులీలన్‌ 
నాకవుల((బోవవే ము 
న్నాకవులం గూడి రాఘవాకృతిళార్షి 


సిరమునను యమునానది 

నీరమునను భేదపజచి నిరతిశయతనూ 
సారమున నసితవసనా 

కారమునను వెలయు యదునికరకుశలకరా | 


30 


తిం 


3౨ 


38 


99 


3౫ 


ద్వితీయాశ్వాసము 


కం॥ ఆగమ భాగమతంబుల 
నాగమతం బొలయ విలసదసురీచేత 
స్పాగతహరణము ( బూనవె 
సౌగతత నుభరణమునను సర్వేశ హరీ ! 


కం॥ సాదివిహారత నిల హిం 
సాదివిహారకుల( దునుమనలరి గెలుచు నా 
సాదివిదారి దిరుగుతర 
సాదివిదారివి గదా గడారిదరాంకా ! 


వ॥ కావున 


సీ॥ శుభమైన విధి నుండు (శుతిపితస్థితి వీవ 
క్షీతి( బూను శ్రీకూర్మపతివి నీవ 
జగతి నీడేర్చిన సౌకర్య గతి సో 
యరదైన పురుషసింహంబ వీవ 
బలి దై న్యహృతికై న పటుతరాకృతి వీవ 
గురుహితంబూన్సు థై ర్యరతి వీవ 
హరిసూను నేలినయట్లి రాజవు నీవ 
యదువంశ మున( బుబ్లినయ్య ఎవ 


యనఘ సర్వజ్ఞమూ రి వౌ ఘను(డ వీవ 
పరువజనహారివగు ఖడ్గ్డపాణి ఏవ 
నేడు వసుదేవునింటి జన్మించినట్టి 
కీరినిధి వీవ కంసారి కృష్ణ శౌరి ! 


గీ॥ స్వామి మీ దర్శనంబెట్లు సంఘటించు 
ననుచు వచ్చితి నే జేయునటి పూర్వ 
టి 
(6) 


81 


3౬ 


32౭ 


3౮ 


3౯ 


82 


గీ 


వ। 


Gi 


ey 


em 


ముకుందవిలాసము 


భాగ్యవశ మున, దనయంత( బౌ ప్త మయ్యె 
సులభమున నాకు నిదె శుభసూచకంబు ౪ం 


ఎ నక తిర్యగ్రంతువు 

నైనను నాపయి దయారసామృత దృష్టిం 

బూనితి కావున నీ కిదె 

దీనావన యొక పాతోపదెశ మొనర్హన్‌, ౪౧ 


అదియు నల్నమైన నధికంబ యైనను? 

గ్భప వహించి చి తగింపవలయు 

నభిలలోకభ రవై న నీకెందున 

నుపకరింతు భ కి యొకచె కాక ఆ 


ఆని శుకవతంసంబు దనవచ్చిన [ప్రయో జనంబు. (బశంసించునదియై 
కంసభేది కిట్టనియె, అత్రి 


శ్రీకృతసన్ని వేశము పరీవహదిక్షుమతీనదీ రురా 
స్రోకసరోజహారచయశో భన భాగుపకంఠదేశముం 

(బాకటనై జవసుగతి భాసితసర్వదిశావకాశమో 

'కేకయదేళ మిం పెసంగుంీరిం దదీయధరి తి నెంతయున్‌, ౪౪9౪ 


(శ్రీకరంబు రమావశీకరంబు కుభ్యప 
జౌకరంబన(గ( బెంపావహించి 
సుందరంబు సువర్ణమందిరంబు శుభ్యాది 
క ందరంబన౦గ. [(బఖ్యాతి గాంచి 
పావనంబు మహార్థ భావనంబు జనాళి 
జీవనంబనంగ. (బిసిద్ధి మించి 


కం 


గీ |] 


గీః 


కం! 


కం 


ద్వితియాళ్వాసము 


భాసురంబు విశిషభూసురంబు హృతాబ్ది 
నేసరంబన6గ వన్నియ ఘటించి 

వక నతిలోకహృత పొకవిభవ పాక 

నెకనృపలోకసు శ్రీక సౌకరీక 

కాక లితనాక సమసంపదాకరంబు 

కై కయపురంబు దనరు భోగె కపరము. 

ఆ కెకయపరి( బుణ్య 

ల్లోకయుతుండు సకలసుజనలోకనుతు(తు సు 

శ్రీకలితుడగుచు సుమతిం 

గకయపతి యలరు దృష్ట కేతు డనంగన్‌, 


ఆద్భ ఇకుమాధుర్యమై యా నదియును 
నతికుభ(పశ్న గణితమై యా పురంబు 
నభిహితకుభాంక భావ్యు (డై. యా విభుండు 
నలరె నన్వర్ధ నామవిథ్యాతి జగతి, 


ఆ నరేం|దు(డ దనకు సంతానమునకు 
సాధనముగా రమాసమారాధనంబు 
సేయుచుండునేవేళ నదేయు. డాత. 

డీగతి ఘటింపుచు విశషహితమనీషా |! 
పద్మనీలయ నిజచేత 9 

పద్మనిలయ గాగ దలంచి పద్మనయనుతో 
సద్మమునం దొక కాంచన 

పద్మమునం జేసి యునిచి భ క్రిన్ఫూ ర్తిన్‌. 


లక్ష్మీ హృదయాదిక ముల 
లక్ష్మీ ధవహృదయపుటితలలిత జపార్చల్‌ 


88 


లం 


లాలు 


౯౬ 


౮ 


బడా 


84 


సరస 


క ౦0॥ 


ముకుంద్‌ విలాసము 


లమ్మీ సతికిని 6 (దిజగ 
లక్ష్మీ వసతికి నొనర్చ్బు లక్షణములచేన్‌. ౫౦ 
రా 


హరివత్సర తికి ధ్యానావాహనంబులు 
వీథందు హేమాబ్దవీశగతకు( 
బాద్యార్థ కములు తీర్గపాదుని దె ఎకి 
స్నానంబు క్షీరాబ్ది సంభవకును 
అంబర ం౦బాద్య విద్యాడంబరకు దివ్య 
మంగకాకారకు మండనములు 
గంధధూపములు సుగంధికి సురభికి 
దీపందు విజ్ఞానదిపకళ కు 


నభిలభో క్రి కి మృష్టాన్న మాచమనము 

నమృతక రకును. దాంబూల మా సుపర్ణ 

గమనకుశలకు నీరాజనములు దైన్య 

తిమిర హృతికి( (బద్భ్మకు మంతనుమము లొస(గి. ౫౧ 


గ్రాఖతవిభ కి కందము 


కమలాయె నిలయీకృత 

కమలాయై కరగృహితకమలాయై తే 

విమలాయై చ నమో నత 

విమలాయై సవిభవెనవిభవే యనుచున్‌. ౫౨ 


అ జననికి రాజు నిటుల( 

బూజనములు సోపచారములు విపయుగి 

భోజనములు తత్కరుణా 

భాజనములు గాగ నిడు సభాజన మెన్నన్‌. ౫౩ 


కంకి 


గీ॥ 


క్‌ 0|| 


క్‌ 0॥ 


గ్‌ 


ర్‌0॥ 


ద్వితీయాశ్వాసము 


ఈ రీతి నాతండా హరీ 

నారీతిలకంబు గూర్చి నయభ కిసుధా 
ధారాధనార్నణముల స 

దారాధన( జేయ మెచ్చి యంత( దనంతన్‌, 


ఒక శుభదినంబునందు నా సుకృతనిధికి 
జలజవాసిని కరుణ సాక్షాత్మరించి 

యొక కుమారుని సద్దుణయుతు సిజాంశ 
నుదితయగునట్టి యొక కూంతు నొసంగి చనిన, 


శ్రీ విభునిదేవి దయ వను 
దేవునిసోదరి నృపాలుదేవి దగియె గ 
ర్భావేశవళత థరిగ 


ర్భావేశత నెనంగు నుదయయగు దిశ యన(గన్‌. 


అంత 


(శుతకీ రి పేరం దగు వి 

శుతకిరి తదీయమహిషి శుభలగ్నుమునన్‌ 
వితతనయు నొక్క తనయున్‌ 
గుతనువిలాసయుత నొక్క సుతనుం గనియెన్‌. 


అపుడు ద్విరాజకృతశుభమైన వసతి 
భూరిమతి బొల్బె గురుకవిబుధులరితి 
తోన లో కేందపిత సముతుుంగగ తులు 
దారిచె ననుగహాస్థితి తదుదయమున, 


సుముఖత కుభవీక్షణతం 
గమలకుముద విహితగతివికాసము లెస(గన్‌ 


8D 


Ag 


8% 


ఎటు 


౫౭ 


౫౮ 


86 


గీ! 


వ॥ 


ఊ॥॥ 


వ। 


కం॥ 


pr 7 


ముకుందవిలాసము 


రమణీ కపుడు కనుతారక 
లమరెం గోరుగతి సంపదనుగతి నంతన్‌. ౬.౦ 


ఆ కుమారుని సంతర్గనాఖ్యు( జేసి 

యా రమాంశను గన్న కుమారికను 

భదగుణలక్షణములు సూపట్టుకతన 

భద యను నామమొస(గె భూపాలమౌళి. ౬0౧ 


ఆయ్యెడ నియ్యెడకు మదీయాగమనవిధంబు వివరించెద నవధ 
రింపుము. ౬-౨ 


ఆ సమయంబునందొక శుభావసరంబున వాణి వై నతే 

యాసనురాణి యున్నయెుడ కంచినచో నను నా సరోరుహా 

ధ్యాసిని. జూచి కీరమ 1! మదంశను. గకయరాజపు తియె 

భాసురగ్మాతీ యొక్క_తె విభాసిలు నాసతి యున్నధ్యాతికిన్‌ . ౬8 


సేవునుంజని యకీ_రవాణిం ద తత్కాలోపదేశంబులం [బఏణం 

గావించుమనిన మహా(ప్రసాదంబని తదియపాసాదంబు గదలి మదీయ 
స్వామినియగు కమలభవభామిని యనుజ్ఞం బడసి యెడ సేయక నాక 
లోకనికాశంబగు కేకయనగరనివేశంబు. (బవేశించి సుమనస్సమాదర 
ణశీయ గుణారాము(డగు నా రాజలలాము నొక్కు విపవర ముఖంబునం 
గనిపించుకొని తత్సంతానంబగు నక్కుమారి కావతంసంబునకు నుచిత 
| పశంస లొనరింపుచుంటి నయ్యవసరంబున. Re 


కానక కన్న కుమారిక 

గానం బై నా రమాంశ( గనినకతన న 

మ్మానిని తలిదండులు దయ 

బూని దినము వింతవింత [పోది యొనర్చన్‌. ౬౫ 


ద్వితీయా శ్యాస ము 87 


శాక జోలల్‌ వాడుదు నేను సొంపు గన నించుంబోణికిన్‌ డోలికాం 


దోళ |కిడ ఘటింతు వింతలను (బొద్దుల్‌ బుతు నాడింతు( గేల్‌ 


గేలంబూని యొకింత చిన్నినడకం గీలింతు నత్త త నాధ 
జాలంజేయుదు ముద్దుమాటల సుధాస్యందంబుగా బాలికన్‌, 


స్పీ॥ [(శుతకీ ర్తసుత గాన సుదతులు బాడేటి 


గ్‌ 


ర్‌ 0|| 


తనమీది పాటలు వినంగడంగు 
దృష్ట కేతుని కుమారికి గాన దృక్సాళి 
కేళికావృతుల నిక్షింపందొడ (గు 
భ|దాఖ్యయగు( గాన బాలికాతతితోడ 
సమముగా మందయానములు నెజుపు 
నిందిరాంశజ గాన యందంద సుకృతఖ 
లనుల( గటాక్షించి చన(దలంచు 


నయపదోన్నతి, గేకయాన్వయజ గాన 
సర్వముఖ్యా పగణవి శేష పస క్రి 

'నెలంగ బహువ చనస్సూర్తి. బలుక( దివురు 
[పథమశై శవవేళ నబ్బాల కృష్ట 


నాట. బెంచెటిదాని నేహాట( బెంచి 

తలిదం[డులు పోషింప'. దత్కు_మారి 
ఇది 

యఖభిలజనమున కానంద మావహిల్ల ( 

బీతి నల్లారుముద్దుగా బిరుగుచుండ. 


ఒసపరి మొలకై తళుకై 

పసి మొగ్గ నిగ్గు బొడమి బటువై యట పై 
రససౌరభములు గననగు 

కుసుమమువలె. దోచె నపుడు కోమలి కృష్ణా : 


88 


ముకుందవిలాసము 


చ॥ ఒనరుముఖంబునన్‌ శశిసహోదరభావము దెల్బ బాణులన్‌ 


వ। 


సీ! 


గీ! 


c= 


వనరుహలక్ష్మీ దెల్చ( జెలువంపు వచోరచనన్‌ సుధానువ 
రన జననంబు( దెల్బ' గని త దమణీమణి యిందిరాంళ జే 
యని మది నిథ్సయించితి సుమా కుసుమాయుధ జన్మ కార ణా. ౭౦ 


అంత నయ్యింతి పతిదినపవరమానయె ౭౧ 
ళ్‌ శే 


తిలకించి తల్లి దం డుల నేమి సూచునో 
తలయె తి చూడదన్యుల నెవరిని 
భాతతోనెన మేరకు మేరయే కాని 
లాలించినా పెక్కు పేలదెప్పడు 
బంధల(గన్న మున్నడ(బియా క్రియ కాని 
తమకె న కలిమి గర్వమనలెదు 
చెలి తోడరాకున్న నిలిచి పిల్చుటె కాని 
మజుచై న బల్లంత మా ట యనదు 


నవ్వు నాతోడనై న మందస్మి తంబె 

కొని పహసించు చవేళనె న గాన 

నాట పాయంబునా(డె యయ్యంబుజాకి 

తద్దుణంబులు వర్ణింప దరమె కృష్ణ ! 2౨ 


ఈ లీల సకలగుణముల 

పాలికయగు నా తృతీయవరదినళశిబిం 

బాళిక జాలిక కేళిం 

బాళికలిమి కెదుగందగిన పాయం బనుచున్‌. 23 


ఏను తిర్యక్కులీన విద్యానిరూఢ 
నగుట శుద్దాంతమున కేగ నర్హమనుచు 


రా 


క 01 


కం|| 


ద్వితీయాక్వాసము 89 


సకలవిద్యల( [బౌఢగా. జలుపు మనుచు 

నప్పడ(తితండి తనయ నా కప్పగింప. ౭9౪ 
తూచా తప్పక యుండ నెర్చితిని హిందోళాదిరాగావశీ 

వై చిత్యంబును నాట్యకౌశ లము. గావ్య పొఢథియున్‌ నాటక 
[1పాచుర్యంబు నలంకృతి పతిభ శ బ్రజ్ఞానముం దర. వి 

ద్యాచాతుర్యము సత్క్మవిత్వరచనాధౌారంధరిరేఖయున్‌ . ౭౫ 


ఈ విధిని వయోవిద్యా 

భావంబులు రా విలాసభావంబులు సం 

భావింప(గ భావంబున 

భావజకళ యన(దనర్నె భామిని యంతన్‌, ౭౬. 


ఇను(డు వచ్చునటన్న మునుమున్న కుముదంబు 
గా నుండు కనుదోయి కమలమయ్యె. 
(బాణనాథస్పర్శ యన [గహింపని ఏను 
లాగుణ శుతిహిత శ్రీ గణించె 
సత్పియుండని యన్న చట్టుజావలె నుండు 
కలికిడెందము చం[దకాంతమయ్యె 
వరజాతి యన్న నివ్యజ లజ్ఞ(గను భావ 
మట సుమనస్ఫూ రి నతిశయింబె( 
బురుషసంగతి యన్నను పొన్నలరయు. 
గన్నె పున్నాగయోగంబు గాగ దెలిసి 
శౌ శవము( బాసి సుమశరావేశళ మెనయు 
మధ్యభావంబునను వధూమణి రమేశ ! ౭౭ 


మురభంజన హృదయాం 
తరరంజన యగుచు( జిన్న (దనముననే చూ 


90 ముకుంద విలాసము 


పణఖులకు పరిపదివిదముగ 
నరుదొనరించంగ౪ గంటి నా కలకంరిన్‌, 


కం॥ సోగమెలుంగు కనుంగవ 
రాగలవంబులకు(6 బెంపు రాగల సౌంపుం 
బాగు గల మోవి బంగరు 
ది(గె మిటారించు మేను తెజవకు( బొల్ఫున్‌. 


కం॥ మధురసము మీటు పలుకుల 
మధురిమమును చుచిలవంబు మధుకరములకున్‌ 
మధుకరమీడు చికురములన్‌ 
మధురాధరయందె కలదు మధుమదమథనా ! 


కం! చిరురాకు బిగిపరాకుం 
దెగడు( గడున్‌ మృదువులై న తిన్ననిపదముల్‌ 
మగతాల నగు సరాలన్‌ 
నగుంబోతగబౌల్చు నఖరనఖరమ చెలికిన్‌. 


కం॥ సరియెకద పియిందుబలువున. 
దరుణినడక మందమగుట తరువాత మటీ 
మతి విజ్ఞవీ (గు కుచకచ 
భరమున( జెలి దాళియుంట (పౌఢిమమె కదొ! 


గీ॥ అతివ మున్ను నాశిక్షబే నా క్షణమున 
నతనుకాస్తాంను భావా ప్తి నధిగమించె 
నిపుడు నిజభావదితుచే నీక్షణమున 
నతనుశాసానుభావా ప్రీ నతిశయించె 


౭0 


జక 


spe 


ద్వి తీయా ళా సము 
వ॥ అయ్యుడ 


సి॥ కటితటుల్‌ గమననంఘటిత చ|కములుగా( 
దగు నూరుయుగళంబు నొగలు గా(గ 
లలితబాహులు |పవాళ స్తంభయుగముగా. 
గంఠంబు విజయశ ంఖంబు mt 
గలికిపాలిండ్లు చొక్క-పుగుండుగిండ్లు గా( 
బసిడిమెైసిరి పటుపజపుగాగ 
నేతమీనములు వన్నె ల'చెక్కియములుగా 
నెజిగొప్పు సిలిచప్పరము గాగ 


[బవచనశుకాశ్వములు (పేమపాశములును 
కాటుక గుణంబు టొమవిల్లు కళుకుచూపు 
తూపుగా నాత్మరథముగా నేపుంజూపు 
చలువతనువున రథికు(డె వెలసె మరు(డు. 


కం॥ ఈరీతిని. దారుణ్య 
శ్రీరమ్యత( జెట్టుగట్టి శృంగారఫల 
స్వారస్యములం గనుపడె 
నా రామ మదియదృష్ష కామని యగుచున్‌. 


కం॥ ఆటల6 బాటల సొగసు 
దేటల రూపవిభవమున( [దిభువన ములలో 
బోటులలోపల నీచెలి 
బో(టులు లేరనుచు( దోచె( బురుషవ రేణ్యా | 


వ॥ అదియునుంగాక 


ల] 


a ముకుందవిలాసము 


సీ॥ నలుపెక్కి. దట్టమై నెలకొను చికురముల్‌ 
వీ(కం [గొమ్ముడి కందరాకమున్న 
యమృతంబు( జిల్కెడు నధర భాగమునకు 
రాగ వై ఖరి కొంత రాక మున్న 
కుదు రేరుపడి పాడుకొను కుచాంకూరముల్‌ 
పో(కలతో దీటురాక మున్న 
దినదిన మొకటి వర్ధిలు నితంబమునకు 
వక (దనం వింత రాకమున్న 


చూపులందును. జారువచోనిరూడి? 

[బౌఢభావ మొకించుక రాకమున్న 

చెలువచెలువంబు వచియింప నలవికాదు 

నేడు వచియింప శక్యమౌనే ముకుంద ! బ్రోజ్రా 


కం॥ ఐనను నా నేర్చినగతి 
మానిని తగువృ తరూపమహిమ వచింతుం 
గాన విన నవధరింపుము 
నేనిట్లా యువతిమై[తి నజపంగనంతన్‌ , ౯ాం 


నెజిమిోలు నధరశోణిమ ముక్కున నత్తు చొ 
క్యపుము తెముల కెంపుకళ లొసంగి 
నింపారు నయనపాండిమ తళుక్కనిచెక్కు 
(వాత కస్తురికప్పురంబు( దెలిపె 
[బ్రమయు ముంగురుల నీలిమకుంకుమపురావి 
రకకసురిచుక్కరేక నెజిపె 
రుచులీను కరతలారుణిమ కేళికిం దిప్స 
తెలిదమ్మి కెందమ్మి చెలువొసంగి 


స 


వ॥ 


కేం॥ 


చం॥ 


ద్వితీయాశ్వాసము 08 


నార తనకాంతతనుకాంతి యా స్వకాంతి 
కాంతరనిశాంతముల హాటకాంతరముల 
నెంతయే( జేయు సిరికిది వింతయేమి 
యన(గ నింతికి( (బాయంపుటంద మొదవె, 


అంత 


నవనవస్యంద సుందర మందహాసంబు 
నయనపాండిమతోడ నవ్వులాడ. 
[బకటమనోహరభుకుటి కౌటిల్యంబు 
నికటకటాక్షముల్‌ నెర్చుకొనంగ 
నరుణతారుచిమై[తి నధరబింబమునకు( 
గరపల్లవము వీటికల నొసంగ 
నేకాశయములౌట నాకటీతటి సాటి 
కుచ వాటియును వృద్దికోటి గాంగ 


ముంగురులరంగు చెలిమి మీఅంగ రంగ 

దళిసమాపాంగ వీశాంగకళ లెసంగ 

నంగనామణి కలరె( బూర్జాధికార 

యావనశ్రీ విహార మయ్యవసర ముస, ౯3 


ఆ కలికి సకలతనురే 

కాకలన వచింపలేరెకా శేషుండు వా 

ల్మీకియును శెకులా లల 

నాకచబంధము గభఖీరనాభి నుతింపన్‌. ణా 


ఆమృతర సంబులో మిసిమి యాని మీ(గడ( దీసి దానిలో 
సమముగ జాళువామెలు(గు సన్నరవల్‌ సమకూర్చి వెన్నెలం 


94 


చం॥ 


క 01 


మ 


కం॥ 


గీ 


ముకుందవిలాసము 


గమిచి మెజుంగునన్‌ మెదిచి కాంచనసూనపరాగ పాళి(జీ 
తమముగ వేళ్ల వించి యొనరింపగ(బోలు విధాత యా సనతిన్‌. ౯౫ 


సుమముల కేము వోవుటలు చుల్కన యంచు? ద్విరేఫముల్‌ నగా 
(గముల [వతస్థితిం గనుట( గాంతశిరోరువో పం క్రియై ద్విరె 
ఫములగుచున్‌ సుమాశయవిభం గనె నొ ఘనశేఖరాదృతిం 

దము భ్రజియింపరారె మును దాము భజించినవారలందలున్‌ . ౬ 


అడుగుల మీతిన నిడుపుం 

బిడౌజమణిమీజునిగు పియసఖి సొగసున్‌ 

వెడసందిట( | గిక్కి_ టీ సెడు 
కడు తయుచుంగురుల సిరులు గలుగుం జెలికిన్‌, డా౭ 


ఆనువై నెన్ను దురొంటుగా పదునొకండై కన్చామల్‌ జంట గా 
ఘనతం టోల్పంగ రెండు తొమ్ముదులునై కర్ణద్యయం బొప్పగా 
గనపూర్ణస్థితి బర్వలిల నెస(గంగా నింతయుంగూడ దా 

దినసంఖ్యం దిలకింప నిండునెలగా దిపించు మోమింతికిన్‌ కార 


ఆల విదియనాటి చం!దు(డు 

నెలంత నుదుటి కెనయె వారుణీసంగతి చే, 

దలచినమాతనె దాకొ 

మ్ములు వెళ్ళినవాడె మిన్నుముట్టిన హెచ్చే ! ౯౯ 


విదియచందురు ( డతిక్భకాస్పదతనుండు 

చవితిచం[దు(డు గడుదోషసంగతాత్ము 

డష్షమిళ? శుతికయోగ్యవృ త్రి 

చెలియ ఫాలంబునకు దీటు సేయు బెట్టు. ౧౦౦ 


నా. 


గీ! 


గీ॥ 


చ। 


గీ॥ 


pe 


ద్వితీయాశ్వాసము 95 


పంకభవా పిమోడ్చె. దమిపద్మములున్‌ మజియున్‌ సదారుణా 

తంక మునంది కుందె( గుముదస్థితి నుత్సలముల్‌ గడున్విసా 
రాంకములై సభంగగతి నవ్యల( జిక్కు6గసాగా మీనముల్‌ 

సాంకవగ ం౦ధిన్యతముల సామ్యము నాంద(గలెమి వేమలబున్‌. ౧౦౧ 


బజుకు(దశుకులు గలుగుట బేడిసలగు 

నినుని( గన వికసించుట వనజములగు 

రెంటి సరసమార్ల స్థితి గంటదగుట 

నతివ రాజీవలోచన యనుట మేలు ౧౦౨ 


విధి లిఖించి నవద్యయద్యీపభ ర్త 

యీ లలనభ ర యస బాల ఫాలసీమ 

నందుకై కురులూన్నె మర్మా పినన(గ 

[శవణనవరెఖ లిరుదెసనువిద కలరు. ౧౦౩ 


తిలకుసుమంబు మంగళగతిన్‌ శుభగంధములందు నాసచే. 
జీలుకలకొల్కి నాస యయి చెందె ననేక నుగంధ యుక్తి బై 
మలినతయుం దొలంగి యసమాన సువర్హసమృద్ధి గాంచె ని 

చ్చలు శుభావాసనానస్వితుల సంగతి సౌఖ్య మొసంగునే కదా! ౧౦౪ 


భువనజాతంబు గెలిచి యా యువిదమోము 

తన కెనగ వచ్చె వీడని కినిసి రెండు 

భాగముల( జేయ భీతి దత్సార్శములను( 

గొలుచు నెలతున్మ_ లన(గ6౯ జెక్కులు సెలంగు, ౧౦౫ 


అమృత మీడందమా యట రుచి సరివచ్చు. 
గాని కాంతిని సరిగాక నిలిచె, 

బగడ మీడందమా [పతిభచే సరివచ్చు( 
గాని యారుచి సరిగాక నిలిచె. 


086 


ముకుందవిలాసము 


గెంపు నీడందమా సొంపుచే సరివచ్చు, 
గాని మెత్రన సరిగాక నిలిచె 

బింబ మీడందమా డంబున సరివచ్చు( 
గాని బుద్ధిని సరిగాక నిలిచె 


నుక్కిచను | దాక్షగడుపులు సెక్కుతేనె 


౪ చక్కారయు ఖండమగుగంట్ల జిక్కు- చెజకు 


కం! 


క్‌ 01 


చ| 


చ! 


నగునె తగుదిటు జిగిబిగిసౌగను మృచువు 
మధురమునునైన యా చాన యధరమునకు, ౧౦౬ 


మానిని వాతెరలత పె 

నానిన పరిపక్యబింబమని శుకములు రా 

నేను మదీయకులోక్తుల 

వానికి. దెలియంగ ( జెప్పి వారింతు హరీ | ౧౦౭ 


నదనంబులు ము తెపు( డై 

క(దనంబులతోడ జేయు గదనమ్ములొగిన్‌ 

సుధనై నంగెరు విధుం 

తుదవేణి నృుదూ కి సరణిందుద వేమాయున్‌. ౧౦౮ 


పయతి నగా గవాసత! దపఃస్శితి మీటి రసాలసత్సలం 

బయగతి నా లతాంగి చుబుకాకృతియై సుముఖా ప్రి నంతటం 
[బియకరయోగ్యవృ తి. దలపింపుచు ముచ్చట లిచ్చె నెచ్చటం 
[బియకరయె-గ్యవృ త్రి; దలపింపవె సత్సహకారసంపదల్‌ , ౧౦౯ 
అరయ బసిండికట్లు మొదలౌ బిరుదుల్‌ ఘటియించి దోర్యుగో 
పరితలరమ్య వేఠి నిడి భవ్యసుగంధ ములందలంద నౌ 

మరు విజయాంశంఖమగు మానినికంఠము గాకయున్నచో 

సుర వకళల్‌ సువృతతయు శోభన రేఖలు గల్లియుండునే, ౧౧౦ 


ద్వితీయాశ్వాసము 


కం॥ ఆరామ విలాసక 
శ్రీరమ్యశుభాంగ మది హరిపియమగు నం 
చారసి విధి పూన్చిన త 
తారకుసుమమంజరులు గదా భుజలతికల్‌ 


సీ॥ ఘనవయఃస్సుర ణంబు గలిషయుండుట జేసి 

జక్క వకవ కొంత సాటివచ్చు( 

(బియపుణ్యఫలలీల( బెంపు మీుట (జేసి 
జంబీరములు కొంత సవతు వచ్చు 

నతివ వక ఃస్థితి నంద మొందుటి (జేసి 
వీకాకాయలు కొంత నీడువచ్చు( 

గంచుకావరణసంగతులు గాంచుట:జేసి 
దాక్షగుతులు కొంత |పతినవచ్చు( 


గొక వృ తిస్థీతిని సరిగావు సిరుల 

నెజసి (పక్కల నొరసి కిక్కిఆిసి గిరుల 
దొరసి మొగమునకగని సొంపరసి మెజసీ 
తగిన మృగన్నేత వకోజయుగమునకును 


కం॥ తరుణీతనురుచి పటముగ 
హరినీలపు కేతుయప్షి నారుగ నాభీ 
సరణి నిదె మరు(డు లేకే 
కరణినటం దుదల( దగు మకరలేఖనముల్‌ 


గీ॥ అడ్డమేర్పడ వళియ రోమాళనిడుపుం 
బడగరెఖాయుగళి హంసపాది |వాసె 
లేని నడుమునకొక శంకగా నజుండు 
జనము లెందున్నదో యని సంశయింప. 


(7) 


న్‌ 


ల 


C00 


(౨.౨ 


(౧6౦౩ 


95 


కం! 


ర్‌ం 


ms 


క్ర] 


కం॥ 


ముకుందవిలాసము 


చంచ్చంచల కాంచన 
కాంచీసంఛన్న ఘంటికాశ బ్రగుణ 
(పాంచితమై చంచలద్భళశ 

కాంబీదేశంబు దగయె గగనంబన(గన్‌. 
తనకన్న వెనుక వచ్చిన 
వనితాకుచయుగము చ[కవై ఖరి గాంచన్‌ 
విన నెన్నికగా నతిభా 
వనతనిత_బమున్న [కవై ఖరి6 గాంచెన. 


సరి రాక నడకు కరి గిరి 
తరుణీసాయుజ్యూకాంత్ష ( దపమొనరింపన్‌ 
శిరము కటిం గల సెం గలనెం 

గరమూరున గమనముననె గమనము గల సెన్‌, 


విలు(దుందీవి జనించిన 

యర (టులుబో యూరుయగళ మట, దన్ముకుళ 
సృృరణంగను(బో జంఘలు 

వర వర్దినికిన్‌ సుపర్జవర వరినికన్‌ . 


మజీ జానువులడుగులుగా 

మరు నమ్ములపొదులు సుమ్ము మగువకు. బిక్క_ల 
చరణములాయోగంబున 

నరయన్నా శీకసమత నందునె కాకన్‌. 


తమ్ముల లే(జివురుల మొ 

తమ్ముల జెలి నయనపాణితలములు దరమం 
దమ్ములవేడ( బదాబ్దా 

తమ్ములు రాగరమగలవె తమలో గొనియెన్‌. 


౧0౫8 


COE 


Doe 


OOO 


pl షు 


C9౨0 


కం 


ద్వితియాక్వ్యాసము 99 


చెలి నఖములు సితతారా 

వశిసఖములు గాకయున్న వానింబలెనే 

యిల( బుషు రపదసంగతి 

కలనన్‌ సత్కాంతి నొందగారణమేమో | : ౧౨౧ 


ఈ మాడ్చి. వెలయు లేమన్‌ 

వేమాజులు గొలిచి యామె విభవ మజహరి 

ప్రీమణులకు( దెలుప(జనుదు 

వేమటు నావేళ నొక్క. వింత వినంగదే ! ౧౨౨ 


ద్‌ ముఖవె ఖరికి మోడె మొదలనే శకిరేఖ 


కం 


యధరంపురుచికి లోనయ్యె సుధయు 
నాసకు నరిరాక నలిగె.దిలో త్తమ 

లోచనద్యుతులకు లోగె హరిణి 
హాసలీల |భమించె నభీనవకౌముది 

యసద య్య గుచవృద్ధి క|దికయును 
ఊశిరుద్వయసూ ర్తి కొదిగి రంభ చలించె 

నట గోరునకు. టోలదయ్యె. దార 


యౌర తనుకాంతికిని. దకు్క(వయ్యె హేమ 

చిత రేఖల గొదవయ్యె, టి| త రేఖ 

యేనాకట నాకమున కేగి యీ శుభాంగి 

యంగరమలెన్న నపరలందు శౌరి : ౧౨౩ 


చిన్నారి చూడి. వేలుపు. 
గన్నెల సొబగు నగు భోగికన్నెల నవ్వున్‌ 


100 ముకుందవిలాసము 


మున్నారు తీరులిల(గల 
కన్నెల సరిబోల్సి సిగ్గుగా దె కృష | 


బేడిసమీలు ముద్దుక నుబెళ్కులు చెక్కుల తళ్కులద్ద పు 
న్నీడల నేలు గుబ్బగవనిగ్ల్సు లనంగుని గుండు ఐం"రున్‌ 
మేడల(బోలు నీ చెలువ మేదిని గలిన చిన్నికన్నెరా 
చేడెల మేలుబాల నుతిసేయ(గ నా తరమా రమాధవా ! 


al 


a 


సీ 


కృష పభావా వ్ర కేశ వేశంబున 
విధువిలాసము ముఖావేశ మునను( 
గమలోదరవికాసకలన నె[తంబుల 
మధుజి త్వ మధర బింబంబునందు 
శంఖసుకరలీల సరసకంఠంబున 
రుచిరాచ్యుతన్పూర్తి కచ సమృద్ధి 
హరిభావసంపద యవలగ్న సీమను 
గనదనంతారూడి కటితటమున( 


గా ంచనాంశుక సౌభాగ్యగరిమ నెల్ల 
నతులతను కాంతి. దెలిపె నీ యతివగాన 
రూఢి నీ పేరునకు సమరూపముగను 
దొరయ నిది సకలాంగవై ఖరి మురారి. 


కం॥ ఈ యందంబీ చందం 


జేయందును. గానం గాన నీ యిందుముఖిన్‌ 
నీయంద( జెందణజికొను 
శ్రీయందనరాదు దీని చెలువము ్రీకా ! 


వః అదియునుంగాక 


(ఎరుక 


౧-౨౫ 


Ges 


౧౧.౨౭ 


O.౨౮ 


ద్వి తీ యా శాం సము 101 
చ॥ గళమున శంఖరేఖయు ముఖంబున( గన్నుల. జేతులం బద 
స్థలముల( బద్య రెఖలును చారుకుచ౦బుల/ జ|క రెఖలుం 
గలుగుట చితవై ఖరి దగంగ(6 గనుంగొని యో శుభాంగ లూ 
సులలితగాతి కెట్టి సరసుండగునో విభు(డంచు నెంచుదున్‌. 


ర జడ్‌ 


మ॥ వినుమో మాధవ తన్ను( దానజణు6(గకావిర్భూత సంపూర్ణయౌ 
వనగర్వోన్నతి గన్న మృత్పియసభఖిన్‌ భదన్నిరీక్షించి నే 
ననువందన్‌ ధర గల్లు పట్టణములందం దున్విలోకింపుచున్‌ 
వినువీధిం దగునట్టి సుందరవరా న్వేషార్ధినై వచ్చుచున్‌. ౧౩౦ 


కం॥ ఎల్రెడం బేర్కొను నగరమ 
తల్లులలో ( గలుగు రాజతనయులలోనం 
దెల్ల సరిలేమి మది జిం 
తిల్పుచు నొకచో రహస్యదేశము గా(గన్‌, 


కం॥ ఆకడ నేనొక యుద్యా 
నాకరమున నూహ సేయునట( గనకసుమ 
శ్రీకాంతాలోకమునా 
శ్రీకాంతాలోక మెలుకజేసిన దానన్‌. _ 09౨ 


కం॥ శ్రీరమణి మదంళజ యని 
యా రమణిన్‌ మున్ను చెప్పినది మది. దో(పన్‌ 
మీరున్న కతన నే ని 
ద్వారక మార్గ ంబు బటి వచ్చి ర మేకా | ౧౩౩ 


కం॥ ఈ రై వతకా|దిపయిం 
వేది మిముం గంటి. గార్యసిద్దియు( గని 


102 


వ। 


క్‌ 01 


చం॥ 


గీy 


కం 


ముకుందవిలాసము 


కూరెను మీవలన బుధా 
ధార ! సుధాధారవంటి దయ నే. గంటిన్‌. 


మీ రేఖాసౌభాగ్యము 

పీరేకాసురలకె న మేదిని లేదే 

మీరేకాని మజేవ్వరు 

మా రాకాబ్దముఖి తుల్యమారాకొమరుల్‌ . 


(3% 


౧౩౫ 


దేవా: యింతయుం జెప్పవలసి చెప్పితింగాని యింక నొక, విన్న 


పంబు గల దవధరింపుము, 


జనకు(డు భువి/గల పాయపు 

జనపతులం బటములందు సవరిచి యనుగుం 
దనయకడ కనుప నితరము 

గననొల్లదు నీ పటంజి కాని మురారీ ! 


విను మొకవింత తం, డికడ వేడుక వందిజనంబులెల్ల రా 
జనుతు లొనర్స౭గా విన నసహ్యపడున్‌ భవదీయసన్నుతుల్‌ 
వినిన. గను న్వికాసరమ వేమణు నా కమలాక్ష యక్షిరం 
జనత ముఖాబ్ది మొప్ప( గుచచ[క్రములుబ్బ నినాన్వితస్థితిన్‌, 


ఏను (పొద్దుపోక కెల్లరాజతనూజ 
కథలు కృతులొనర్చి గానసరణి( 
బాడుచుండు నన్ను, (బౌర్ధించు హరిచరి 
తంబి పాడుమనుచు నంబుజాశీ. 


మీ చితపటముతో సరి 
దోచంగ నద్దమిడి చూడ(దోచె. దన తనూ 


౧౧౩౬ 


(౮౩౭ 


(౧౩౮ 


GE 


ద్వితీయాశ్వాసము 


వెచితి మీకు సరిగా 
జూచుకొనెడి దాగిభుకనసుందరి శౌరీ ; 


వ॥ ఇవ్విధంబున 


క్‌ ౦|| 


కం॥ 


యుకులనన్నిట మీ యను 

రక్రియొ తేటసడ( జూచి రాజాననకున్‌ 

భ కియొ మీపె. దమి నా 

సక్తియొ యని నేను మది విచారంబొదవన్‌. 


ఆ నూక్మము దెలియుటకై 

యా సతి మది. గుచ్చి కుచ్చి యడిగి రహస్యా 
వాసంబున మీయందుల 

నాసం గలుగుమాట గొంత యరసితి నీకా | 


ఉస్సని మదిలోన నుడుకుతాపాగ్ని చే 
నొకకొంత వడి నిట్టూర్పు. బుచ్చు 
నెలకొన్న కూర్మి మున్నీరుబ్సి పొంగారు 
చెలువున సాత్విక స్వేద మూన్సు 
మీ గుణామృతరుచిమోది చింతన (జేసి 
యఖీలపదార్థంబు లరుచి(బూను 
విరహంబుపెరిటి వేదురు పె కొన్న 
నొకట నుండినచోట నుండకుండు 
హృదయగో ప్యార్ధ మొకరి యధీనమైన 
బెలుపుచ్చక లో(గొన్న జాలి మాలి 
జా్యగతయ కాని నిద్దుర జాలియుండు 
మిమ్ము జింతించునప్పు డమ్మెల(త శౌరి. 


108 


అ). 


౧0౧ 


(౪.౨ 


౧౭౮ 


104 


చ్‌ ॥ 


కేం 


వ॥ 


5 


ముకుండ విలాసము 


విలిచిన నెమి వల్యదటబర్చితటాన మిటారిక త్రియల్‌ 

నిలిచిన ( గూర్మి( జిల దగజెయమణీమయ భూషణాదులం 

దలచిన (బీతిం గుల్టాదట దాన సదా నలినాక్షి మీిపయిన్‌ 

వలచిన! వేమ దొల్క_ మరువంచనకల్క_ మరుల్మానన్‌ హరీ ! ౧౪౫ 


పనివారిపై సల్తి పజ్జ గొజ్జగినిట 
మజ్జనంబాడదు మంజుచర్య 
తను వంటవలదని త త్తజనుల( బంచి 
గుజ్జనల్‌ గూర్చదు కుంభిగమన 
తగుననగాదని తలిరుబోణు లొసంగు 
సుమముల నందదు కుభల తాంగి 
యొకరితి కినుకచే సకులపై ముడిబెట్టి 
బొమ్మ లాడించ దంభోజనయన 


నిచ్చ చలువలు గోరదు నెజివిరాళి 

నిచ్చ చలువలు గోరు నమ్మచ్చెకంటి 

సాపరాధీనగతినెంచు జగతి చెలుల 

సి పరాధినయగునట్లి నెల(త దేవ. ౧౪౬ 


పాటలు నేర్చదు తే(టుల 

కాటలు గూర్చుద(ట రాజహంసకు నలుగుం 

బోటుల( దేర్పదు పలుకుం 
దేటల( జేరు దల శుకతతిన్‌ సతి సామీ; ౧౪౭ 


మణియును ౧౪౮ 


౧ చెలువైన కేచకమ్ముల రవమ్ములు విన్న 


మురశీస్వన మటంచు మోహముంచు.( 


ద్వితీయాక్వాసము 105 


దీగాయెమ్ముల నెమ్మిసోగ లించుకం గన్న 
మౌళిపింఛ మటంచు మమత. బెంచు 
సరసుల( గమ్ము తమ్మిరజమ్ము తెరలున్న 
స్వర్హాంబర మటంచు సం|భమించు( 
బలువింత చియుత మొగ్గలు చాలుకొనియున్న 
వనమాలిక లటంచు వలపు నించు 
మిమ్ము వినియుంట మి స్వరూపమ్మె యనుచు, 
గదియ(6జను( గానిచో వేతె కవ్పిపుచ్చు 
దల(చు( దపియించు( జెలులతో. దాను నేను 
వనవిహారం బొనర్చుచో వనిత కృష | ౧౪౯ 


An ఎవ్యరెలు(గనికతన నీ యిందువదన 
కెన్నడును లేని యీ తాపమేల. గలిగె 
ననుచు( జింతింప నా కాంతలటకుమున్న 
కొమ్మ విధమంత నే నెలుంగుదునె కాన | ౧౫౦ 


కం॥ ఏమమ్మా మేమిట లే 
మమ్మా చెప్పరానిదీమర్మమనే 
నేమమ్మా పెజవారల 
మమమ్మా మాకు జప్పవ మాయమ్మా | ' ౧౫౧ 


క్రం॥ తగదమ్మా యిది యొక విం 

త గదమ్మా సీవిటుండ( దగనివిధమునన్‌ 

మృగరాజమధ్య నిను( గని 

నగరా నగరాంతరమున నగరాజకుచల్‌. త 


గ 


వ॥ అని యేకాంతంబునం బుజ్జగించినం జంచలాశి నిలువరించలేక 
నారుం దన వాంఛితంబు వచియించునదియి యిట్లనియె. ౧౫౩ 


గ్‌॥ 


చం॥ 


కం॥ 


ముకుందవిలాసము 


సురమణీహితలిల సురమణీహితలీల 
వల(వురీవిని మోవి దెలుపుననుచు 
ఘనకళాతిశథయంబు ఘనకళాతిశయంబు 
తనుభాతి ననుభూతి ననుపు ననుచు 
భావభవస్పూ ర్రి భావభవస్సూ 
సొంపుననింవున( బెంపు ననుచు 
సొగసు(జూపున యా వీ సొగసు(జూపునయా ప్రి 
చెలువున నలువున మెలవుననుచు( 
దమ్మిగుణ మోము మోము నదళులు నళులు 
ననంగ హాసంబు మిసంబు( బెనుచు ననుచు 
మధురిపువిలాసములు సుధామధురిమముగ 
పందు నేనెందు వీనులవిందుగా(గ. 


ద్యార వతినుండి మా తలిదం|డి కడకు 
వచ్చువారలవలన శ్రీవరుని చెలువు( 
బిన్నతనముననే నేను విన్నకతన 
నాటియున్నది మదిలోన నా(టనుండి. 


పలికిన. జాలు ఏవీనులకు( బండువుగా(గ( గటాక్ష లేశ ముల్‌ 
చిలికిన(జాలువానిదమి( జిప్పిలు6 గూరిమిలోన నించుకం 
దొలికిన(జాలు సౌఖ్యరసతో యధి( దేలుదు నంచు నెంచు నా 


(౮౫4౯9 


౧౫ 


కలికి నిజాలుగా మతీయు( గామిని స్వామి నినున్‌ గణించుచున్‌, ౧౫౬ 


నా కలలో వచ్చినగతి 

నాకన్నుల! గట్టినటుల నాటిన మదిలో 
నాకు( |బియుం డత(డే యని 
శ్రీకృమష్టునియందు నాదు చితము నిలిచెన్‌. 


౧౫3౭ 


ద్వితీయాశ్వాసము 107 


కీ! న దివ్యతరమూ రి స్‌షేంప వాంభా పి 


గీ 


చూడి, సాఫల్యంపు సొంపు నింపు 
నే దయాంబుధి గుణామృతకణాంశళము [గోల 

నెలమి వీనులు నిత్యతృ పి నెస6గు 
నే ఘను సరససత్కృతి నంద(జాలిన 

సిర మహాతాపళాంతిని ఘటించు 
నే దేవవరుకల్మి నెనయు పుణ్యముగన్న. 

జర వె భవస్పూ రిం జెంద( దనరు 


నే పురుషవర్యు తనుయోగ మించుకేని( 

దల(ప6 బురుషాంతర (భాంతి. గలుగనీయ 

దట్టి శౌరిదివ్యలీల నా యంతరంగ 

పర మభఖీలనమునకు నాస్పదము గాదె. ౧౫౮ 


అనుచు( జెప్పి కీరమా యారమారీజ( 

జేరి విన్నపంబు సేయు మనియె 

మజియు స్యామితోడ నెజీ( దన మాటగా 

నామె యన్న మాట లవియు వినుము. ౧౫౯ 


మందారకుందారవిందారత మిళింద 
బృందంబు సనునె కోరందపొదకు 
నా మానసామాన సీకూనటదనూన 
మానసొకము వోనె వానపడకు 
సహకారసహకార బహువారసుఖవార 
కీరంబు గనునె దుత్తూర విహృతి 
నూత నద్యోతజీ మూతనీతజలత 
బాతకం బేగునే నూతికడకు 


108 


గ్‌! 


క౦0॥ 


కం॥ 


కం॥ 


ముకుంద విలాసము 


దేవ తావక సౌందర్యదివ్యమంగ 
కాంగశ్ఫొంగారసార సుధాంబురా? 
నలముకొనియన్న నాదు చెతోంబుజాత 
మిచ్చయించునె మణి యన్య మిందిరేశ | 


అతను తాపానలజ్వాల నలము నన్ను 
జేరి శెరిదయామృత సేచనమున 
నలరం జేకొని మీ చరణాంబుజాత 
కింకరిభావ మొస(గి రక్షింప(గదవె | 


అని మీతో నను మని యో 
వనజాతోదర స్వకీయవాక్యముగ మటీం 
దన చేతోగతి వలపుల్‌ 

గన నాతో నిట్టులనియె. గామిని _పెమన్‌. 


రమ్మనుమా తనకే భా 

రమ్మనుమా మరు(డు చెడుగరమ్మనుమా దూ 
ర మ్మనుమానింపక పా 

రమ్మనుమా విరహ మాదరమ్మున శౌరిన్‌. 


(మొక్కితి ననుమా చ కికి( 
దక్కి_తి ననుమా తలంచి తన గుణములకున్‌ 
సొకి తి ననుమా వలపుల. 
జిక్కితి ననుమా యటంచు(జెప్పె న్వినుమా. 


నీ పదములే విన(దల యన్‌ 
సీపదమున నుండందలయ నెలంతగల తమిన్‌ 


(౧0౧౬ల 


శ్ర 


DE) 


(౬.8 


(మున్‌ 


వ॥ 


క్‌ 0|| 


క 0! 


గీ! 


చం ॥ 


కం॥ 


ది తీ యా శ్వాసము 


నీ పదములె కనందలచున్‌ 
నీ పదపద్మముల యాన నీరజనయనా | 


కావున 


శ్రీక ల్యాణోత్సవనున 

మాకు |బమోదం బిగుర్పు మాధవ (పెతిం 
౧ కొనుమా లతకూనన్‌ 

నీకా [పాయంపుటామనిం [గీడ దగున్‌, 


ఆ హరిణాక్నికి విద్యల్‌ 

సాహిత్యము గలుగ దెలుప6 జాలనయితి నే 
నోవారి నేటికి సద్య 

సాహిత్యము గలుగ నీదు సంగతివలనన్‌. 


నేను సాంగకాస్త్రనిపుణగా 6 జేసియు 
బాలమౌగ్గ్య ముడుప(జాలనై తి 

నీ వనంగళాస్త్రనియతిని రతినై నం 
జేరి శౌరి పొఢ( చేయగలవు. 


లలితముఖెందువుం గుచవిలాసనగం బధరామృత. బునుం 

గశకుభశంఖమున్‌ విపాత క్రై శ్యపయోదము నాభిసం్యభమం 
బలరు(6 విలుందుదీవియు( గరాంఘమహాంబుజమైన కామినీ 
కలితవయస్సుధాంబునిధి( గల్లు విహార మొనర్పయగా హరి ; 


తరుణీలావణ్యాంబుధి 

వలు వళ్లీవీచిరోమవల్రీఫణి పె 

మతి నీవు పవ్వళించిన 

హరి తొల్లిటి భోగిశాయి వౌదువు సుమ్మీ ! 


109 


ఆ)- 


(౬ 


()౬.౭ 


(ఎ౬ు౮ 


Sp 


(౧౭6 


(౭0౦ 


110 ముకుంద ఏిలాసము 


స్రీ) ఆ గుణవతిని( జేనంద(గూర్చితివేని 

సీ రమ్యగుణమణుల్‌ బేరుగాంచు 
నా రామ మది |బేమ నలవరించితివెని 

నీ యకోలతికలు నెఅయ(గలుగు 
నా హంసగమన( _గీడార్త య జేసితివేని 

నీ మానసము రసోన్ని|దమగును 
నా రమాంళజ నొంది యతిశయించితి వేని 

సీ మహాభాగ్యంబు నింపు నింపు( 


గాన సంపూర్ణసాందర్యమానితార్థ 

మదన సా|మాజ్యసర్యన్యమహిమ యనంగ 
నందమగు ని౨దుముఖి( బెండ్లి యాడితేని 
నీవు భదాన్వితుండ వౌదు శ్రీవరేణ్య | 


కం॥ రమ్మా మా నగరికి( గ 
కొమ్మా మా చిన్ని ముద్దుగుమ్మను రతియే 
ఎ 
సుమ్మా రూపమ్మున లే 
లెమ్మా వేగమ్మ యువకిలీలామదనా |! 


c= 


పలుమాజు చలముచే( బడ(తి నేలకయున్న ( 
బలుమాటు చలముచే బడలు సుమ్ము 
సతి నిందుకళలంటి రతుల( దేల్పక యున్న 
జత నిందు3శలంటి జడియు సుమ్ము 
కొమ్మ పై నజలేని కూర్మి నిల్పక యున్న ( 
గమ్మ పయ్యరనాని కందు సుమ్ము 
మధురాధర మొసంగి మగువ [బోవకయున్న 
మధురాధర చితా పి మసలు సుమ్ము 


వ॥ 


క 04 


Gl 


కం॥ 


Gil 


కం 


ది తీయా శ్వాస ము 111 


చెలువ బహుళ పు(దమి కాంతిజేయ కున్న 

విరహబహుళ పుందమి( జిక్కి. వెజచు సుమ్ము 

మీరు రాకున్న (€ చాపంబు మీయి సుమ్ము 

రమ్ము సకి కూరిమి దిరమ్ము సుమ్ము ళరి. ౧౭౪ 


ఆదియునుంగాక యింక నొక్క విశేషంబు వివరించెద. ౧౭౫ 


సీ విందతి. బెండ్లాడితి 

రీవిం దగ నవియు( బెడ్డిఠేవలె విను మో 

గోవింద యందునందున్‌ 

నేవిందున్‌ ముందు. దగునె నీ పేరునకన్‌. ౧౭౬ 


ఐంధువులొప్పి చైద్యునకు బాలిక నీయగ(బిల్వకెగెయున్‌ 

బంధువుల. దోలి రుక్మిణిని బైటనె తెచ్చితి ముచ్చిలించి యో 
బంధురశీల నీ మొదలిభార్య గదా యది యవ్వివాహ మ 
బృాంధవసమ్మతంబి తగుపాడియె దేవర ! వారెలుంగరే ! ౧౭౭ 


ముందా శమంతకమణి 

సందాహృతికొఅకు నరుగ నీ వొకగుహలో 

నందా భల్లుక మొసగదె 

వందారుని గతినింజాంబవతి నది సమమె. ౧౭౮ 


ఆ జనవా ర్రమానమణి నంపిన మీపయి లేనిమాట దా 

నోజ ఘటించితంచు నొకయూరనె మిమ్ము భజించియుండ స 
తాజితు( డిచ్చె సత్య నుదరస్థితి వేతొక రా జొసంగెనో 

రాజుల( గెల్చి తెచ్చితివ రాజనుతా యిది యెంత సెపుమా. ౧౭౯ 


కాళింది తోవ జను నొక 


బాలిక న్యాపొద్దు బటి భవనోచిత (గా 
ద "టె 


112 


కం॥॥ 


చం! 


Gl 


Gi 


గీ! 


కం॥ 


ముకుందవిలాసము 


నేలితి వెటు(గుదు నాగతి( 
గాళిందిని మీందు పెండ్లిగావించుటలున్‌. ౧౮౦ 


సోదరసమ్మతగా రసి 

వెదితయగునట్టి మితవిందను మును రా 

జాదేవి మీ పితృష్వస 

గాదిలిసుత నియ్యకొనుట గౌరవమేమీ ! ౧౮౧ 
వృషముల( గాచు గోపతతి ఏనిని. గట్టుట యెంతనాక తా 
వృషముల గట్టు మంచనియె వెట్టి నృప్మాగణి నగ్నజిత్తు నా 
వృషముల గూడ(గట్టినను విశుతి నీకును నెంత యయ్యె( ద 
న్మిషత సుదంత( గై కొనితి మెచ్చులు దెచ్చెనె రాజకోటిలోన్‌. ౧౮౨ 


వారక నేనొకొక్కుతటణి వచ్చి వనాశిధరం జరింపుచున్‌ _ 

వార ల రూపశీలగుణ వై ఖరులెల్ల నెలుంగుదున్‌ గదా 

వారలు సామికిన్‌ వలచువారలు వారల నెన్ననేల న 
వ్యారిజలోచనాచయ వివాహములున్‌ విదితంబులే కదా ! ౧౮౩ 


బంధువిరోదమీదు వనపాళిమృగాళితొ (గొల్స్బు వారితో 

బంధుత గాదు తోవ. జను భామిని. దెచ్చుట లేదు దేహసం 
బంధుల।|వీతి వోదు పనిమాలినయుంకువ రాదు మంచిదౌ 

బాంధవ మో యదూ తమ! కృపామతి మా నతి, బెండ్రియాడినన్‌ ౧౮౪ 


ఆయ్య! నీ వెంత దెవు(డవై న(గాని 

చెలువ నిలుపెడు ధనము. బోసినను.గాని 

వనిత మీ యూరి కంపించువారు గారు 

వారి యూరనె పెండ్లాడవలయు మీరు. ౧౮౫ 


భూవరవై రములాదిగ 
నా వరవర్షినుల( బరిణయందబుల నయ్యెన్‌ 


ద్వితీయా శ్వాసము 


దేవరవారికి( దెలియ 
శ్రీవర ! మావారివిధము( జెప్పెద వినుమీ 1! 


సీ॥ వెలలేని మీ గుణంబులు ననంతావృ త్రి 
వేనోళ్ళ. గొనియాడు వెల(దితం|డ్రి 
దల(చు మిమ్మన్న నిర్మలహర్షపాకా ప్రి 
మీ మేనయ త యా మెల (తతల్లి 
శివయు కీ మో సూ కి శిరసావహించు( దా 
నతిభ కి. ఐద్మాస్యయ[గజన్ను( 
. డెపుడు దేవునిగా నెంతు రాత్మల మిమ్ము 
[బమదంబుతో దేవిబంధుజనులు 
సేరి మా సేమమేమైన( జెప్ప [బేమ 
వారి కన్నులు గప్వు నవ్వారిజాక్న్‌ 
గాన మీకు మా వనిత పెం గరుణ యున్న 
సలభమగు వెంటనే వివాహకలన దెవ | 


గీ) ఇంతయును విన్న వించితే నింతమీ(ద 
వారి భాగ్యంబు దేవరవారి చిత్త 
మెక్కువలు దెల్ప మీకు నేనెంత సుమ్ము 
సర్వలో కై కభావజ్ఞ 1 సార్వభౌమ |! 
కం॥ అనుచు సుధామధురోకుల 
వినిచిన( జపలాంగి రూపవిభవం బెల్లన్‌ 
విని వివశు. డగుచు యదుఫతి 


తనలోపల వలపుసాలపు. దలకొని .కూర్మిన్‌. 


సీ; అంత. దచ్చిరసూ క్తికాం తాభీరుచిగురు 


[శ వణంబునను6 జాల సం, భ మించి 
(8) 


118 


౧౮౬ 


0౮2౭ 


COO 


(౧౮౯ 


114 


కం॥ 


చ॥ 


సీ; 


ముకుందవిలాసము 


యా యర్ధ మెల్ల నాద్యంతంబు నేకాాగ 
మననంబు గాల నెమ్మది ఘటించి 

యా భావనావృ తి నంతయు నిశ్చయ 
ధ్యానంబునకు(గూడ నధిగమించి 

యా స్వరూపస్పూరి నటమి(ద భావెక 
దర్శనంబునకు నంద(గ(దలంచి 


యావిధంబున కుకబోధితానురూప 

వస్తువాంధా పీచే నన్యవాంఛ : లెడలి 

యట. దదీయసాక్షాత్కృతి నలవరింప 

నతనుబోధై కరతి నుండె నచ్యుతుండు, ౧౯౦ 


హరి మానసమున నీగతి - 
పరమాణువలగ్న[ దలంచి భావభవకళా 

పరమానందము నందుచు. 

గరమాసురసికము కకము గని యిట్రనియెన్‌ . = ౧౯౧ 


శుకమా వదనసద్భళ కిం 

శుకమా పీతబోధతులితశుకమా గరుదం 

శకమా తనురుచిరత్నాం . 

శుక్రమా మామకమనోజ్ఞ నూర్యాంశుకమా ! . ౧౯౨ 


సరసతమ కమారచన( జాటితి విట్లు లతాంగిరీతి నీ. 

విరచితసూ క్తి వీనులకు విందు లొనర్చెను( జి తమందునం 

బరవళ మయ్య నన్నెటుల బాలిక ( గూ ర్చెదవో విచారసుం 
దరగుణసారమా ! మృదుసుధాసమగీరమ | ముద్దుకీరమా 1 ౧౯౭ 


మాధవై కశయమహిమం గై కొని వన 
[వయసహవాసా | వ( బెంపు(గనుట' 


ద్వితీయాశ్వాసము 115 


గమలాంబకాదీనకలన( దత్సన్ని ధి 


వెలయు నెక్కు_డులీల వేడ్క గనుట 
హరిసేరు వహియించి యారీతి నవనిలో 


విఖ్యాతి. గాంచినవిధము6 గనుట 
విష్ణపదావృ త్తి విహరింవుచును సాధు 
సుముఖర క్రి నెసంగు వభము(గనుట 
సతత మారామధామసంగతిసి6 గనుట 
సతత మా రామ నామసంస్కృతిని. గనుట 
నెలమి మా కా పతరులలో నెన్ననైతి . 
వీవు మిక్కిలి భకసంతతీంద! వింటె! ౧౯౪ 


జు 


సత్పథసంచారత 

సీ సకలాగమశిథార్థనియఫలవిలా 

సాసక్తి నీకె తగునౌ : 
భూసురలోకాభిము ఖ్యముగ శకుకముక్యా ! . ౧౯౫ 


చిలుకలు లేవె! యీవిధి విని|తరుచిం' దగియున్నె యుండె(బో 
చెలువుగ మ ర్యభాషలు వచించునె కొన్ని వచించె(టబో మిత 

కుల నను(గాక యుక్తు లన(దోచునె తో చెను(టో నినుంబలెం 

దెలివి నపూర్వవసువుల( దెల్పున యో కంటం కలా [౨ ౧౯౬ 


క | a 


మును నిను గని వెజగందెశు 

మనసున కత్యద్భుతముగ మగువ చెలువముం 

గను(గొనినయట్ర నగా bs క 
నాన(గూరిితి పియ మొనర్చితో శుకతిలకా ! గ. ౧౯౭ 


ఆని మథీయు మురియుచుం దమి€ 
వెనిచిన వచనముల శౌరి పయ. మంగన పె6 


118 


క 011 


ఉఊ;1 


ముకుందవిలాసము 


గన బల్కన విని చిల్యాయు. 
గనికర మింతిపయి నిలిచె(గా హరి కనుచున్‌, 


తెక్క_ల సందున నిమిడిచి 

తక్కువగాకుండ నెల(త తనువిభవంబ 
మ్మక్క యన వాసి తెచ్చిన 

యక్కాంచన చ్మితపటము హరికిం జూ పెన్‌, 


చూచిటుచూపినం బటము సుందరిరూపము మున్ను కీరవా 
కూచితమౌటకన్న గడుసోద్య మొనర్ప మదిన్‌ గద్మాగజుం 
డాచని కూర్మి నిట్టులను నా చెలియందము గాంచి వెల్ల్‌గా 
లోచనసమ్మదా(శువులు లోలహృదంతరు.డై తనంతటన్‌ 


కం॥ జొరాః! యీ రాజానన 


క ౦0॥ 


సొరా సౌరాంగనలకు సౌరుచ్యంబుం 
గూరుచు( దను, గొల్చుటకై 
చేరిన తనుకాంతి నొసగి చేరువనుంటన్‌.. 


నెలకున్‌ వెన్నెలకున్‌ గి 
న్నాలకున్‌ దిన్నెలకు సొగసునెలవులు దిద్రున్‌ 
నెలత నగుమొగము నగవుం 


| గులుకునురోజములు( గటియు. గుటిలత లేకన్‌, 


కంగ 


ఈసతి కౌనునకే సరి 

కేసరి నమ్మాము కల్మికిం గల్వల సా 
మే నరి మేసరిగెకు మిం 

వే సరి చేససిజమురుచే సరి సిరులన్‌. 


(ఏ౯ అ 


(కాక్‌ 


అకులు అ 


౨౦౧ 


ఆనీ ౦ ౨ 


=వీ అ ది 


Gi 


కం॥ 


కం॥ 


కం 


కం॥ 


ద్వితీయాశ్వాసము 


భంబు గదే నఖ్యవజ మిభంబు గదే గమనోన్నతుల్‌ ద్విరే 
భంబు గదే కచాళశి కరభంబు గదే తొడ బాగు హేమకుం 
భంబు గదే కుచద్యయి నభంబు గదే యల కౌను దర్పణా 
భంబు గదే ముఖం బతిశుభంబు గదే- తగురీతి నాతికిన్‌, 


మృగమదము మదము గదుమున్‌ 

నిగనిగమను కురుల సిరులు నెల(త కయారే 
తొగలగమిమగని జిగిబిగి 

నగనగు నగుమొగము సొగసు నగకుచకె తగున్‌. 


తమ్ముల యుదరమ్ముల రుచి 

రమ్ముల నగు మగువమేని రమ నిమిషములో, 
[గొమ్మించు. జూపుబంగరు 

నన్‌ మించున్‌ ఏధి( బెట్టి యట్టిట్లనినన్‌. 


తామరసంబులు గా(గల 
తామరసము లింతి నయనతౌల్యము గనునే 
తామసపుదరిన( దిరిగటి 
సోముని మోమునకు(టోల్బుచో( జేరువయే. 


జవరాలి నెఖుల నిరివా 

సవురాలో నిగ్గుదేయి సౌరాలోకా. 
సువయోమణి చను(గవ జ 

క్క_వయో బంగారుకుండకవయో తెలియన్‌, 


ఆనన మిల రాజే లే 

వేనలి భఘనవిభవలీల వీనులు శ్రీలే 
మేను పసి(డిలో మేలే 

మానిని భాగ్యంబు శక్యమా నుతికౌ లే. 


117 


అలిటలులు 


ఎలి అఎశే 


అబి ఆక్క 


అలరీఆఅుత 


=౨ిఅ ౮ 


అవి(థుఖ్‌ 


#8 


ముకుందవిలాసము 


కం॥ ఆ మధ్వాకృతి యధరము 


నా మాయావాదిరీతి యట మద్యిముగా 
భామామణి మో-'మా శ్రీ 


. రామానుజమండలస్ఫరణ( దనరారెన్‌. ౨౧౦ 


ce 


క ౦0॥ 


స్‌ i థ్‌ 
te DT సూ 


కమలంబు చెలిమోముసమము గా( జని |వీళ 
వారిమధ్యమరీతి వాడ (దొడ (గె 

(భమరముల్‌ దొయ్యలి భమరకంబుల లీల( 
గనం బోయి కాంతత( గనక తిరిగె 


వెలది వాక్యామృతవృషి నోడియు వచ్చి 


యల కోకిల కుచద్యయా ప్తి జడిసె 
సతి నితంబమునకు సరిగాక విపుల దా. 
[బకృతి నాదివికారపటిమ నిలిచె 
కొమ్మ కెమ్మోవి దిటు. గెకొను నియుకి 
ర కికై |దాకీ మును రూపయు క్రిం గనియు( 
గజకు నలుపెక్కు. నీరసకలన నందె( 
గాన నిబ్బోటికిని సాటి గలరె జగతి, ౨౧౦౧ 


ఏ వగల( జిక్కె( గుముదం 

బే విధి. బూనె( దమి( బద్మమిట జడగతి మీ 

నావళి యెటికి లో(బడె 

సీ వనిత విలోచనముల కెన దామగునె. ౨౧౨ 


దీని కుచాలింగనసం 
ధానతసుఖమండి దిని తనుళ్ళంగార 
(శ్రీ నెల్త( గొల్ల లాడని 


యీ సనా దుర్గంబు లేల యీ ధనమేలా । ౨౧౩ 


కం॥ 


క్‌ 0॥ 


క0॥ 


కం! 


గీ! 


ద్వితీయాళ్వాసము 


అని 'యా వనజేక్షణు(డా 

వనబేక్షణ రూపవిభవవై ఖరులెల్లం 

దన కనురూపం బనుచుం 

దనరుచు( దలయూచు( జూచు( దల(చున్‌ వలచున్‌. 


తిలకించి యటుల బాలిక 

నల కాంచనవసనలసితు( డప్పుడు చంచ 
త్పులకాంచితు(డై తమీ ని 

మ్ముల( గాంచి శుకంబుతోడ ముదమున ననియెన్‌, 


కటిగ మాకు లతాంగిన్‌ 
సకళాదృతి గూర్చి (పోవ, జాలి కివేనిన్‌ 
సుక్సృళఫల మబ్బు నీకును 
శ్రకవి పవరా రసోక్రి సుకవిపవరా ! 
భావపు(జి తరు బొమ్మకు 
బీవకళల్‌ గూర్చి దీని చెల్వము గన(గా 
భావింతు నిపుడయినా 
నా వనశాననకు( దుల మౌనో కాదో | 


ఈ వనితామణి( గూజీిచి 
జీవము నుఖగతి నానర్పు చెప్పెడిదేమీ 


సా హరివై యుండెద 


వావల నా రాజ్యవిభవ మంతయు నితున్‌. 


అనిన కుక వతంస మా యదూ తంసున 
కిట్లు లనియె వినయ మినుమడింప 


నింత ( జేప్పవలెనె యింతి పె( బలుమాటు 
మారుజనక మిగుల మమత జనక, 


119 


౨౧౯౪. 


అలి ౧౫ 


తర్‌ లర్‌ 


అలి 6౬ 


ఖల్‌ (౮6 


అలరి ౯ 


£20 


'కం॥ 


_ గైకొన్నదొ లేదొ సుదతి గన జనవలయున్‌. 


' ముకుందవిలాసము 


మా కస్నియకుం గూరిమి 
నికన్నన్‌ మున్న కలదు నీవా రల మే 
లూకొన్నదా(క సమ్మతి 


చెలి నాతో( గూరుచుమని 


"లలి నాతో. జెప్పి చెప్పి లంచం బియ్య 


కం 


న్వలి నాదేవకి సూతీ ! 
లలనానుమహేతి నాతి లా(తియె చెపుమూ | 
చంచత్కువలయముఖ భో 


గాంచదసమసాధనంబు లన్ని యు మిమ్ముం 
గాంచినపు డున్నవే కద 


. పంచాయుధజనక మీ కృపయె చాలునికన్‌. 


వ 
గీ॥ 


క 0॥ 


అఆదియునుంగాక 


అకలుషపువస్తు విచ్చెద వంటివేని 

నీకు ( గామార్ధ దౌత్యంబు నెజవినా(డ 
సరికి సరిజేయుచే చాలు శౌరి ! నాకు 
సీవు మోషార్ధదౌత్యంబు నెణఅపవయ్య, 


టె పరమేశుకరాదృతి 


నా పరమేష్షియను గోరు నది గని ముకి 


గ్‌! 


న కోరెద మది 

మా పక్షుల ధర్మ మిది సుమా mre: 
అనుచు నయము నయము వినయంబు నెనరు 
= దోప, బలి. భ క్రితోడ (మొక్కి- 


అలి లి అ 


వర్‌ అర (6 


అని 


బి డ్రా 


చి .౨ రా 


జూం 


గీ॥ 


An 


కం॥! 


కం॥ 


ద్వితీయాశ్వాసము 


చేరియన్న( జూచి కె హాసరు(జూ చి 
తాననమున శునకము నాదరించి. 


ఆంత నారామసందర్శనాభిలాష( 

దిరుగు కౌరి మనంబునం దిరవు పారి 
తనరు ఘనతాపభరమున/! దన పురమున 
కరిగి నా రామ సందర్శనాభిలాష 


అటుల( జనుచు రమ్మటంచు6 దన్ను( |బియంబు 
నానతీయ మాట నానతీయ 

హర్షలహరితోడ హరితోడ ద్వారక 

కేంగునపుడు చిలుక హితవు జిలుక. 


యాదవులన్‌ హరీకెదురై 
యా దవులన్‌ వచ్చువారి నారయుచు విలా 
సాదరణమ్ముల వారి ప 
సాదరమం జనుచు శౌరిసౌరుం గనుచున్‌. 


ఈ యాదరణం బీ గుణ 
కి యాదృతమంద హసన మీ విలసనమున్‌ 
మాయాద వహృతి కరు(డగు 


మా యాదవవతికి( దగు సుమా యని మణియన్‌. 


ఎల్లలో కనికాయ మేలువా( డజు( గన్న 
మేలువా( డడభవు సామేలువా(డు 

మేని దువ్వలువ [కొమ్మించువా. డమరుల 
మించువా( డసురబొమ్మించువాండు 


i281 


అని ౬ 


=లి ౨2 


అరలు ల 


పతొిజూ కా 


క ఆ 


122 


మ 


Gi 


ముకుందవిలాసము 


నల తమ్మి సూడుదోడాలువా( డహినొంపు 
డాలువా డసితంపు డాలువా(డు 

నిజభ కకోటి మన్నింపువా. డల పమ 
నింపువా( డట్లిలోనింపువా(డు 


నామదారివి దారిగదారిధారి 
యదుకులోద్ధారిదారిదయావి హారి 

సీరిసహచారి యయ్యె నీసిరిమురారి. 

జెరి యీ కౌరి నెన్న నెవ్వారి వశము. ౨౩౧ 


పదముల్‌ జంఘలు జాను లూరులు కటీభాగంబు మధ్యంబు నా 

భి దరుల్‌ కుక్షి యురంబు హస్తభుజముల్‌ విపున్‌ గళం బోవ్షముల్‌ 
వదనం _బక్షులు నాన చెంపలు [శుతుల్‌ ఫాలంబును న్కాళి సౌం 
పొదవన్‌ సుక్రమలీల( జెన్నగు. గదే యూహింప నీ శౌరికిన్‌, ౨౩౨ 


ఆఅసమాన్నశుతిక ల్పళాఖికి ( జిగుళ్లాగా పదాబ్ధంబు ల 

య్యసదొ కౌనుబెడంగు సింగములు నుడ్డాడించు మించున్‌భుజో 
ల్రసనం బబ్దితరంగ రేఖ ధ్ధని నుల్రంఘించు మోముం గటా 
క్షసుధాసేచనముల్‌ విలోచనము లాకర్ణాంతముల్‌ సామికిన్‌. ౨౩౩ 


చేరల( గొల్యవచ్చు దయ చిప్పిలు గొప్పకు గొప్పకన్నులున్‌ 
మూరల( గొల్వవచ్చు( గడు ముచ్చటలిచ్చు వెడందవక్షమున్‌ 

బార ల. గొాల్వవచ్చు. గచపాళి భళీ వారికిన్‌ సమీపపున్‌ 

మేరల( గొల్వవచ్చు నిక మేలిత( డీగతి( (బీతిజేసినన్‌. ౨౩౪ 


రసికా|గేసరు(డౌరా 

రస నీ వనుదేవసుతుండు రమణీయగుణో 

ల్ల సితు( డితని రూపము దా 

న సదృళ మాయబ్దిసదృళ కనురూప మగున్‌, ౨౩౫ 


ఉ|| 


Gl 


ద్వితీయాశ్వాసము 


ఆని యీాగతి నుతియింపుచు( 
జని యా కీరంబు శౌరి సాంగత్యంబుం 


“గని యా వనరాశితటాం 


తనియామకుశస్థలాఖ్య ధరణీసరణిన్‌. 


ద్వారక ద్వారకాంతయదుదారక ₹ౌ రికటాక్షనీతబృ్బం 
దారక ఘోరకల్మషవిదారక భూదికళాంక భూమిబ్బం 
దారక సారకీర్తిమహిదారకవై రి కుటన్నటోరుభూ 
దారక( జేరి కాంచె సముదారః కిరకులేంద మంతటన్‌, 


హీరసుధానులెపములు నిందమణీరుచిధూపముల్‌ |పవా 
కారుణధాతువల్లికలు నంచితమౌ క్రికరంగవల్సి క 
లారుడరత్న తోరణ కలాపము లంబుజరాగదిపముల్‌ 
దారిచి భూరిచితమగు ద్వారవతీపురి. గీర మేగుచున్‌. 


ఇది వనుదేవునిల్పైదుట ముక్తాబద్ధ 
మిది యుద్ధ వుం డుండు హమధామ 
మిది బలు నిలయెంద మిం|దనీలవిశాల 
మిది సాత్యకివిహార హీర గేహ 
మీదియ _పద్యుమ్ను(డున్ఫ ది విడూరాగార 
మిది గదు మరకతాద్భతనివేళ ' 
మిదియు నకూరుని యిందుకొంతనికాంత 
మిది యాదవుల చి|తసదనవీథి 


గిరుల నడుమను. దగు మేరుగిరియ పోలి 
మహితమణి హేమదీప్తుల మహి వెలుంగు 
నది మురాంతకు దివ్యశుద్ధాంత మనుచు. 
బారులు వచింప6 గనుచు నక్కీర మచట, 


128 


౨58౭ 


ఎ కరా 


అరిచిదా 


124 


కం॥ 


కం! 


చ। 


వ! 


ఇ aN 


ముకుందవిలాసము 


పలువింతలు గల చెంతలు 

ఐలుకాంతులు మణీనిళాంచఫవలకొంతలస 

త్కళ ౯ంతయు( దొలకం బురి 

చెలువంతయు( జూచె. జిలుక చితత చిలుకన్‌. ౨౪౦ 


ఈ రీతిం ద్వారవతిం 
గీరవతంసంబు దిరిగి కీలితకదూ 


. జారిధ్యజారమగు దను. 


జారిహజారంబు. జేరి యచ్చటనచటిన్‌. ౨౭౪౧ 


హరపర మెన్షి వాసవముథామర లోకముల ౦దునుంచి 

హరి గొలువంగ పచ్చి మును పచ్చటనచ్చట. దన్నె అం వౌ 
రటింగ సభా: శుకాాగణి య టెన్నడు రా వటు వచ్చితన్న నీ 
హరిని. గనంగ వచ్చితి నటంచు( [బయో కి నెటుంగ ( జెప్పచున్‌ ౨౪౫౨ 


అపుడా సుర్ణ పవర్ణనీయంబగు దివ్యవిహంగరాజంబు విష్వక్సేనాభి 
పాలితంబును, వీరాజితానంతభోగవిభవంబును, విజయ ముఖ్యవిశివ్ష 
జనాధిష్షిత ద్వారనివహంబును, సనందనాది సుకృతి సందోహ వివో 
రంబును, నతిలోక్టపకాశంబునునై వై కుంఠ్యపదేశంబు ననుకరింపనగు 
నగధరు నగరు( జొచ్చి హెచ్చిన నిజామోదంబున నా దేవు సదయ 
(పసాదంబున ననిరోధగతిం దదీయావరోధనివేశంబు( |బవేశించి 
యంత. ౨౪౩ 


అచ్చట భోజకన్య మొదలొ హరిపట్టపురాండ నార్వురం 

బొచ్చెము లేని కూర్మి నొక పొందికగా మణుమాట బెట్టిరా 
వచ్చినవా ర్త( జెవ్సీ క నవచ్చితి మిమ్మని చెరి వారు లో 

నచ్చెరువంది తన్ను6 గన నందటి నన్నిట మెచ్చ(జేయుచున్‌. ౨9౪ 


ద్వీతీయాళ్వాస ము 195 


కం॥ ఆ హరిణాక్షులకును మణి. 
యా హరికిని. దనకు, గల్లు నతిశ య విద్యా 
సాహిత్యము గానకళా 
సాహిత్యము దెలుప(దలచి చని వక మనియెన్‌, ౨౪౫ 


మ॥ సరసస్ప్ఫూ ర్తి సరస్వతీయువతికిన్‌ సంగిత సాహిత్యముల్‌ 
వరవవోజయుగంబ నాంబటఅిగు విద్వద్చాల వృద్ది. కియా 
ధి 
కరసంపజ్జనకంబు లందొకటి (దాకెగుచ్చమాధుర్యవై. 
ఖరి వజొక్క-టి నారికళఫలపాకవ్యా పిసౌఖ్యం బిడున్‌. ౨౯౬ 


కం॥ శిశువులకుం బశళువులకున్‌ 
వశమై సొక్కించు గానవె ఖరి మధురా 
తిశయము సాహిత్యరుచిస్‌ 
భృశ గతి సక్వజ్జుండై న నెజటుం/గంగల6డే : ౨౪౭ 


మ॥ సర సాలంకృతిటో ధ సేకులు( గళాచాతుర్యముల్‌ దోచు వా 
క్యర సజ్జతంము గలు భావగతి నాహాదం విడుం జితవె 
రో ఈ N., రా ముల 
ఖది కావ్యంబు లొనర్వు నేర్పు గలుగు గల్సించు రాజ పియం 
బీర వై దుర్భ్య్యసనం బడందు భువి సాహిత్యంబు సామాన్యమే. ౨౪౮ 


కం॥ అ సాహిత్యత్రీకన్‌ 
భాసుర కవితావిలాసపాండిత్యము ను 
ల్పానింప సువర్గ్లమునకు 
నా సౌరభ మెనసినట్టులగు నని మణియున్‌, ' ౨౪౯ 


ఉ॥ తనరన్‌ వ్యాకరణజ్ఞు( దండి యనుచుం దర్క-జ్ఞునిం (భాతయం 
చును మీమాంసకుని న్న పుంసకు( డటంచున్వీడి ధూరంబునం 


196 


వ॥। 


చ॥ 


కం! 


యతి 


ముకుంద విలాస ము 


గని యస్పృశళ్యని(బోలె ఛాంద సుని వేడ్కం గావ్యలీలారస 
జ్జ ని జేచ్చం గవితామధూమణి వరించున్‌ భావగర్భంబునన్‌, ౨౫౦ 


కొవున 5౫0 


పలుకులరీతి యర్గములభంగి రసంబుల పెంపు భావపుం 

జలువము లాశయంపురుచి శీతల వె ఖరి [(పౌఢమార్షమున్‌ 
లలితచమత్క్భుతుల్‌ దగు నలంకృతులుంగని సత్మ_వీం[దులన్‌ 
మెల(కువ€ గాంచి భూవరులు మెచ్చిన విద్యలు విద్యాలౌ గదా! ౨౫౨ 


అని తన కవితాచాతురి 

వనజాక్షుని భార్యలైన వనజా కుల పె 

వినుత పబంధరితుల 

నొనరింపుచు మజియు గీతయోగ్యస్పూ రిన్‌. ౨౫౩ 


శ్రీరాగరంజన శ్రీరమ్యతరరీతి 
యారతానేక ముఖారిలీల 
సారంగపోషణ స్వారస్య విభవంబు 
పున్నాగశయ్యా సమున్నడియును 
నమృత సంగతి మోహనారూఢవై ఖరి 
నిభిలనాటకసూ త నిరతిరచన 
నియతిలో కాంభో జినివరా?ిస్థితి 
భూపాల సరసానుభూతిక లన 


లాదిగా( దాళ సద్గతి పాణపదము ' 

గా(గ ననురాగగతి మితగరిమ దనర 

వరకవిత మీజ కీర మా పురుషమౌళి 

మీ(ద బహుపదపాళి నమ్మెయి రచించి, బళ 


ద్వీతీయాక్యాస ము 


కం॥ ఆంగనలకు హరికని. దన 


కం॥ 


గీ! 


గి! 


వ॥ 


షా! 


సంగీతము వినయగోశేసి చాన లిడు మణి 
సంగ డభూషలు గొని ది 


వ్యాంగద మచ్యుతు, డొసంగి యంఘి ఘటింపన్‌ 


దాని. గెకొని యంత సౌందర్యదర్ప 
మేర్చడ(గ శౌరి పట్టపుటింతు లౌక్క 
మాటనెపమున నెవ్వారు దీటు మాకు 
సుందరత సన్న వారి కా కుకము వలికె, 


కలుగుదు రొకతణి తమకొ 

తల జక్కనివారు తొడుదన్నెడివారిం 
దల(దన్నువారు లేరే 

వలదీ గర్వంబు లెంతవారలకె నన్‌. 


ఆనుచు నరో క్తిగా( బల్కా నా శక్తో క్రి 
వారు .విస్మయపడియుండ ఏరికన్న 

న్య లావణ్య మెక్కు.డౌగా యటంచు 
హరియు సన్నకు సన్నలో నెజిగె నంత, 


497 


2928 


Ae 


920 


మజియు -నత్తణీ. నా కీరస త్రమంబు తమ మత్రకాళినిం దలంచి 


పురుషో త్తమపదాయ త్తంబగు చిశంబు మెత్తమెత్రన 


మణిలీంచి. 


యందరిచేత ననుజ్ఞాతంబై యా నందనందను నభినందింపుచుంజనియె 


నవ్విధంబున, 


కీరము శౌరి వీడుకొని కేకయరాట్స్పురమార్లచారమై 
దూరము బోవ దాని వెను దూకొనుచూడ్కూలు నెట్టకేలకుం 


D౫ E 


ce 


కం॥ 


ముకుందవిలాసము 
జేరగందీసి యయ్యమర సేవితు. డయ్యెడం గాంత లెంతయే', 
జీరంగ భోజనాదికము సేసి యొకానొకరీతి నంతటన్‌. ౨౬౦ 


సతి నితంబము నెంచి చకంబు మటచె(బో 
గళ మెన్నికొనుచు శంఖమును మజిచె, 
గలికి నూగారెంచి ఖడ్గంబు మఆఅచె(టబో 
టొమ లిన్నికొనుచు కారమును మలఅచె 
౧ 


నతివ వాక్సుధనెంచి యశనంబు మఅబచె(బో 
(పభ నెన్నికొనుచు( బై పటము మజచె 
భామ మధ్యంబెంచి భావంబు మఅచె(బో 
నెులెన్ని కొనుచు దేహరమ మటిచె( 


బడ(తి ముఖమెంచి రాజసంపదలు మజుచె, 
దరుణి సురతా ప్రినెంచి భూస్థిరత మటిచె 
మఆచె నారామ మది(జేజ మణియు నన్ని 


హరియు 6 గిరార్సితోవదేశాధిర తిని. ౨౬౧ 
శుక బోధి తార్గమన నే 
చ్చకు హరి సన(డయ్యె నొక్క_సతి గృహమునకుస్‌ 
"శుక బో ధితార్థమననే 
చృకు(డగు నత ( డిచ్చ( జనునె సతిగృహములకున్‌ , ౨౬౨ 


సుందరీద్యుతి రుక్కసోదరమై మించ 
భోజక న్యాస కి ( బూన(డయ్యె 
సతి హాసరమ బుక్షజాతా పి నిరసింప 
జాంబవతీ పితి సలుప(డయ్యె 
నతివ గుణాళి సత్యాచిత్యగతి హెచ్చ( 
దలచి స్మాతాజితి,. దలంచండయ్యె 


ద్వితీయాశ్వాసము 


నాతి నడక హంసజాతివృ త్రిని మీఅ. 

(బేమ కాళింది సెం బెనుచండయ్యె 
సభిముఖస్పూరి క రవిందసహజరేఖ 
కడమగుట మి[తవింద లెక్కగొనండయ్యె 
వనిత మాట సుదంత యెంతనుట.జేసి 
నాగ్నజితి. జొందడయ్యె నా నందసుతు(డు. 


మతీయును 


తల(చిన వసువుల్‌ గలిగియు( జెలిమోవి 
ఖండచకె_రలకే కోరుచుండు 
నభిలదురగ్గములు చెనందియు( గామినీ 
స్తనద గ్లములకె యత్నంబు దల(చు( 
దఅుచె న నిలువుటద్ద ములు గాంచియు నింతి 
చెక్కు టద్దముల నిక్షింప(గోరు 
బహుమూల ధనము సంపద విజ్ఞవీ(గియు 
నతివ నీవీ పాపి కాస(జేయు 


నప్పరలకన్న6 గడు నుందరాంగులెంద 
రేని( గల్లియు నువిదతో నెనయ( దివురు 
చెలియ శృంగార మెంతయో తెలియరాదు 
రంతుజనకు(డు మదినిరా [థాంతిజెందు, 


ఈ లీలం బాలిక పె 

బాళికలిమి నంది నందబాలకు( డంతన్‌ 

వాలాయము వలరాయని 

వాలాయము సోకి ధెర్యవ పం బగలన్‌. 
(9) 


129 


EE 


౨౨౬. ౪ 


౨ ౬ ఎక 


ఖ్‌ కము ర్‌ు 


180 


సీ! 


ర్‌ 0॥ 


క్‌ ం|॥ 


కం॥ 


ముకుందవిలాసము 


పాలవారాశిలో( దేలియుండిన మేటి 
_పేమాంబురాశిలో( బేర్చి లేచు 
చెరలాడి వచ్చు కార్చిచ్చు మింగిన దంట 
విరహాగ్ని వెచ్చన వెచ్చనూర్చు 
మాయాంధకారంబు మాయ,జేసిన భర 
కామాంధకారమగ్నత వహించు! 
దజుచైన భవపరితాప మార్చిన పోడ 
మదనతాపంబున మది గదించు( 


|బకృతిటబోధంబు నెల్హవారల కొసంగు( 

దాపసగురుండు టోధంబు దక్క_నుండు 

నచ్యుతు(డు కైకయీ వియోగా విం గనుట 

నకట సతింబాయు టభవునకై నం దరమె, ౨౬౭ 


ఓక హరి నిలిచెన్‌ మోమున 

నొక హరి మధ్యమున నొదిగి నొక హరి వాచా 

నికరగతి నరిగె ననంగా 

నిక నీ హరి చిక్కుటరిదె యో బెలిచూడి, న్‌, ౨౬౮ 


మనజుల సంవత్సర మొక 
దినముగ లీలలు ఘతించు దేవా[గణికిన్‌ 
వనితారరసుధ నానమి 


దిన మొక_యండయ్యె మటచె దేవత్యంబున్‌, ౨౬౯ 


హరిణాక్షి నెంచు మధ్యము 
హరియంచు6 దలంచు మతియు నానన మెంచున్‌ 


కం॥ 


కం|| 


వ॥ 


కం॥ 


గ్‌॥ 


ది తీయాళ్యాసము 


పహాదియంచు. గాని తన్నున్‌ 
వాదియంచు( దలంచ డయ్యె హరి యించుకయున్‌. 


జనని నొక సవతి. గూజుచు 

పనిగా నిత డనుచు మరు(డు పగచే(టోలెన్‌ 
జనకుండనక నిగుడించెన్‌ 

వనజోదరు మదిని గాడ వాడిశరంబుల్‌. 


హరి పై( బంచాయుధ ములు 

మరు( డురువడిం బజప నమయమహిమముగొల.దీ 
హరిపంచాయుధములల్‌' 

గుజీగా నొకచెన మాయుకొనలేవయ్యెన్‌. 


ఆయ్యెడ 


చెలి. దలచు దలంచి యేవిధి( 

గలుగునొ తల్దాభ మనుచు( గడు దర్శి ంచుం 
జిలుకదె భారంబని ని 

శృలపడు హరి మజియు భోగసంగతులెంచున్‌. 


ఇటుల( బటులక్ష్యమెద దాని నెన్న డేని 
తమ గృహములన్న మదినై న దల(చకున్న 
వెన్నుని విహారములు గాంచి వెలందు లెంచి 
తలి రిట్టన్‌ మదిలోన దమకమూన, 


ఎక ,.డనుండి వచ్చెనొ కదే యల కీరము మేటిదాయ మా 
క్తక్కడ కన్నుసన్నలు రహస్యములున్‌ పూరితోడ(జేసె. దా 


అరి ౨ 


28 


౨29 


182 


కం॥! 


క ౦0॥ 


ముకుంద విలాసము 


నిక్కువ మెన్ని పోకడలు నేర్చినదా పలువన్నె లాడి మా 
చక్కని సామి కెయ్యదియొ జాలిభఘటించె( గదే మనంబునన్‌, ౨౭౬ 


నే మున్నీసడి( దెలిసితి, 

జామరొ । మనతోడ నక్క సక్కె_ములాడెం 

గా మాయలశుక మప్పుడు 

దామోదరు(డల్ల నవ్వి దానింజూచెన్‌ , ౨౭౭ 


జొనొనని యొకరికొకరు 

మానిను లిటు దల(చి తమదు మనసుల. దారా. 

జైనం గని నిచ్చలు న 

చో నాథుని శుభము లరయుచుం దగి రెలమిన్‌. ౨౭౮ 


చ| కబంధ చిత్రశార్లూల వృత్తము 


సత్యోపేతసు కేశి సోత్క_రశమీ సంవిద్విచార్య [పథి 

నిత్యోదంచిత శర్మమందిర నుపాణీనుత్యభా కష్టమా 

నత్యానాథ నవన్వభూతిర సలక్ష్యాతీర్థ రీతీఖనీ 

నీత్యులాస విధానికల్ప సమకంధీపళ్య మాథభామినీ. ౨౭౯ 


ఛ్మతబంధ చితకందము 


దారవతనువభ జయజయ 

సారశమ సమగమహిమ శరహాసరసా 

సారసహారసుకర భా 

భారకనురసాయ జయజ భవనుతవరదా |! ౨౮౦ 


ద్వి తీయాళ్యాసము 138 


గోమూ(త్రికాబంధ చి త సుగంధివృ తము 


శ్రీరమారసాత్యగత్య సవ్యభావ్యలతణా 
సారదీ వ సారసా ప్ర సారసారి సక కా 
ధీరవారనుత్య సత్య దివ్యభ వ్యరక్షణా 


వైరదృప నీరగు ప వారణారశిడణాం ౨౮౦౧ 


ఇది శ్రీమదుభయకవితా నిన్సృహాయసాపాతీవిహార 
కాణాదాన్యయ తిమ్మనార్య కుమార వినయ 
గుణధుర్య పెద్ద నార్య(పణీతంబై న 
భ(దాపరిణయోల్లాసంబగు 
ముకుంద విలాసంబను 
మహా[పబంధంబునందు 
ద్వితీయాశ్వాసము 
సమా ప్రము. 


నాక) కనాలని 


ముంలకు౦ంటలలొనవంం 


తృతీయాళ్వాన ము 


(శ్రీకర కృష్ణాతుంగా 

శీకరక్సత రంగవల్లి చితాంగణదే 
త) 

శాకర సోమాధిపల 


శ్షీకరసుసహాయ చెన్నకేశవరాయా ! 


గీ అవధరింపుము హరికథా శ వణవిభవ 


కం॥ 


లోలు( డగునటి జనక భూ పొలునకును 


శ్రీవారి స్తవనామృత శ్రీ విశేష 


హితరచనయోగి శుకయోగి యిట్టులనియ 


ఈ రీతి కౌరిదయ గని 
కీరము ఖైచరత( గాంచి కేకయనగరిం 
జేర( జని చెంగట శృం 
గారవనిన్‌ వ్మిశమించి గళిత శమమై. 


అంత దన కెదురుజను శుక 

కాంతులన( గ భవనమణుల( గాంతుతనయణా 
నంతంత ఖగము నగరా 

భ్యంతరమున నరుగునప్పు డయ్యెయెడలన్‌. 


చిలుకా £ చెలికాడ యిటీ 
వలని ను( గనమెన్న (డనుచు( బలికెడు తన నె 


తృతీయాశ్వాసము 


చ్చెలుల కొకానొకరీతిం 
దెలుపుచు(. దనరాక( జని మణీసౌధమునన్‌. 


సీ; వలపు రెట్టింప నిల్య(గరాని సౌక్కు_చే 


కం॥ 


కంక 


నరమోడ్సు(గనుదోయి నమరుదాని 
గమలాతు( డెదుట సాషమాత్క రించిన బైన 


నులికిపాటున లేచి యొదుగుదాని 
నాథు( డిచ్చటికి నెన్నడు వచ్చునో యను 

చింతచే6 జెక్కు చె జేర్చుదాని, 
[బియసఖుల్‌ బలిమి. (బార్థించి పిల్చిన6గాని 

యుక్కమాలజును( బల్కకుండుదాని. 


గీర మేటికి రాదొకో యా రమేశు. 

గాంచినదొ లేదొ యనుచు నూహించుదాని( 
జేరి హరి చితఫలక మీక్షించుదాని 
ననుంగుంజెలి భద గనియె విహంగ మటుల. 


వీయమున( గని రయమున( జని 

శయమున నది |వాలుటయును సంతసిలి మృగీ 
నయన వరానయన భమ 

నయన పమదా శువుల. గనన్‌ శుక మంతన్‌. 


హారి యిపుడే రాలే దన( 
బరవశయ మతియు నిన్ను బరిణయమగునో 
తరుణీ ! యీలో ననగా. 
దెజపి గనియె. జెలియవలపు( దెలియ వశంబేి* 


1లి5్‌ 


198 ముకుందవిలాసము 


వ॥ ఆంత నా శుకశకుంతం బా కాంతం గొంత. [బశాంతం 
నంత రంగం౦బున, 


కం॥ కొమ్మా కొమ్మని కమ్మని 
కొమ్మా విచిగుళ్ళ( బొదిగికొని హరిసతికై 
యిమ్మనిన పారిజాతసు 
మమ్ముల హార మ్మొ స(గి మానినితోడన్‌. 


కం॥ నీ చెలువ డిచ్చె సీ కన 
నాచెలి యా విరులసరము నామోదరకళా 
గోచరముగ నళిచయరుచి 


సూచనలోచనమరీచి. జూచి కుభరుచిన్‌. 


వనరుహాలోక భావము నీకు( గలదని 

యొక కొంత ( గన్నుల నొత్తి యొతి 
శంఖసుకర కాంతి సవరించు నీకని 

వేడ్కతో గళపేఠి (వేసి వేసి 
ఘనసుమనోమాలికా ముఖ్యగతి నీకు. 

గలదని భుజవల్రీ( గమిచి కమిచి 
యచ్యుత స్థితి నీకు నామోదరతి గల్లు 

నని యురోజములపె నునివి యునిచి 


సీ; 


కొస్తుభస్పూ రియును నీకు. గలదటంచు( 
దన విభుని పేరుగా దాని దలంచి తలణి 
పడ(తి పతి వంపినట్టి యా పారిజాత 

హారమును శౌరి గనునట్ట యరసి యర సి. 


కం॥ ఆహా రమేశు. డంపిన 
యా వోరంబిదియు సంతతానందిత హ 


గావించు 


(3౦ 


I 


కం॥ 


కం॥ 


కం॥ 


కం 


సీ 


తృతీయాళ్వాసము 


వ్యాహారము గను(గొన నమృ 


తాహారము. టోని తృ ప్రి నలరిచె ననుచున్‌, 
ఆ చెలువంబున నది గని 


యా చెలువ (పియంబునంద నది గని వనితా! 
నే చనినవార్త విను మిదె 
వాచించెదననుచు. గిరవర మిట్టనియెన్‌ | 


నిను వీడ్కాని యటం జనిచని 

జనపదములు మునిపదములు సరముల్‌ పురముల్‌ 
ఘననీగ మములగమములున్‌ 

మును6 గనుచు( (బభాసతీర్ధపుంబాంతమునన్‌ . 


వారినిధీన్‌ భూరినిధిన్‌ 

హారివిధిన్‌ విశ్వకర్మ యలరించిన వి 
సైరవతిన్‌ సారవతిన్‌ 

ద్యారవతిం గంటి( గని తదంతికసీమన్‌. 


పారావతవారాహత 

పారేవతగళిత సారభారవదవనిన్‌ 

శ్రీరై వతకాచలశ్ళం 

గారవనిన్‌ మత్పురాధిగతసుకృతమునన్‌. 


ముద మొదవ. బొదలు నొక పూ, 

బొద మొదలంగదలి [మొక్క(టోయిన దేవుం 
డెదురై నరితి దోచిన 

యదుకులపవిహేతి( గంటి నసురారాతిన్‌. 


చిఖుత పాయమువా(డు చిలునవ్వువెన్నెలల్‌ 
మొలక లె తెడి ముద్దుమోమువాండు 


187 


౧౫8 


అద 


188 ముకుందవిలాసము 


వలపు( జిల్కెడువాడు చెలువమౌ నమృతంపు( 
దొవి కిమ్మైన కెమ్మో వవా(డు 
కలికికన్ను లవా(డు మలచి తీర్చినథీవి 
గననైన జమ్ము పొంకమ్మువా(డు 
మరుని మోణినవా(డు మరకతమ్ములకన్న 
మిసమిసల్‌గను మేనిమెటు(గువా(డు 


_ సొంపుగలవా(డ చల్ల నిచూడి్కి-వాండు 
నెనరుగలవా(డు నెర్చుల. దనరువా(డు 
మేలుగలవా(డు ముజ్జగ మెలువా(డు 
మాధవుండు సమా |శితోమాధవుండు. ౧౯ 


కం॥ అతని గుణంబులు నేనా 
స్తుతి జయగ నురగపతియు సురపతియు నహ 
రృతియును(. దగరన నియమ 
(వతులై వర్ణించి కాంచి [వాసి గణింపన్‌. ౨౦ 


కం॥ పలుకులు గమ్మని కపురపు( 
బలుకులు మానసము సుగుణపరికరహంసా 
వశిమానసంబు నయనము 
లలరు( గృపానయనములు మురాశకి సకియా ! ౨౧ 


చం 


తిజవ ! తళుక్కు.నన్న్మె జు (గుదెతెడు చెక్కులు చక్కనైన EO 
రురము గనం బదాఆుకళ లుట్టిపడ ందగు మోము వటువల్‌ 

దిరిగి చొకాటసున్‌సొగను దెల్పెడి బాహవు లిం|దనీల పున్‌ 

వెరవుల( గేరడించు నెఅవెండుక లయ్యదుభ ర్తకే తగున్‌. ౨.9 


గీ 


గీ। 


కం 


కం॥! 


గి! 


నా 


కం! 


తృతీయా శ్వాసము 


అడుగులు పంకజూాతముల కాజ్జలిడంజను గొనటంటిమా 

పిడికిట ( బట్టనౌను కడు పెద్ద యురంబు మరుండు కొల్వుకై. 
పడయ(గవచ్చు ముచ్చటగు పాణియుగమ్ము విలోచనమ్ములా 
బుడిబుడి నేగి వీనులకు బుద్దులు సెప్పు సుమీ మురారికిన్‌. 


వాని కన్నులు సౌగసు మల్చూనుట, గని 
వాని కన్నులు సౌగనుమేల్‌ బూనుదు రిల 
వానీ చెలువంపుదొరఠీవి వరుసనాభ 

వాని చెలువంపుదొరరీవినై న మల(చు. 


సర్ధిపనంబును హోసల 


సల్ల పనము రత నా పజనములమిదం 
జల్లగ య గరుణామృత మెద 
జల్లగల కటాక్షలహరి సహజము. హరికిన్‌. 


నుదురేె తే రాజౌలే 

నదురై తేరాజు భువననాథుం డొలే 
యదురాజున కెవరె నా 

యెదురా యరవిందనయన ! యెందుననై నన్‌. 


అక్క వై దర్భియును భల్లుకాత్మ జయును 
నిఘ్నప్వౌతియు మతి తొాపనియును. గోస 
లాత్మజయు నాగ్నజితి య(ట హరివధూటు 
లతని కొకరై న సరి రా రొకందునై న. 


రః బంగరయ్యతో ని 
న్నో వాలామణిరొ కూర్చ నొగి భూషణమౌ 


189 


142 ముకుందవిలాసము 


యాశుగతి చైతవిధులకు నలికి కలికి 
యాశుగతి చై|తవిధులకు నాకరముగ. ౩౮ 


కం॥ ఆయెడ నీగతిం గాయజ 
తోయజశరహతి లతాంగి దూలుచు హరి పె( 
బాయనిమతి డాయని ధృతి 
హా యని మితిలేని కూర్మియర్మిలి బెట్టన్‌ 3౯ 


సి చిలుక చెప్పిననై న. జెలువుండు రాండాయె 
నే డాయ(గలనె [పాణెిశుకడకు 
నిను డిట్టు రానిచో దిన మొక్క.య(డాయె 
నే.డాయెడకు( బోవనేరు రెపరు 
పద్మినీరిపుండు [పభంజనుతొడా యె. 
దోడాయె వారికెంతో వనంతు( 
డిట మారునకు నాదు హృదయంబు వీడాయె 
ఏ( డాయములెటుంగు విరహులందు( 


గాన నేనెట్లు నోర్య౭గాగా దటంచు 

నా హరిం దలంచు నూహించు( దా హసించు 

సాహసించు వసించు లో జాలిమాలి 

నటుల యా భద నిర్హిద యగుచునుండ, ౪౦ 
మ ॥ భవదంళదృవభదపద్మముఖి సి పద్మా కి( బద్మాతు(డున్‌ 

భవదుద్యద్రయచే వరి చు నిక నన్‌ భవ్యో క్రిమ్మితత్వవై 

భవతం బద్మకు వార్ధిసంభ వకు( జెప్పంటోయె నా(బద్మబాం 

ధవు( డంతం జనె వార్ధిచెంత కు. (ఐచేతస్పంగతిస్పూ ర్తి చేన్‌, ౪౧ 


చ। 


శా 


సమయభివగ్యరుం డపర కై లపుకుప్పె దినేం|దు(డన్‌ రసేం 
[దము నిడి పై దదూర్ధ్వక గ త్మామశ లాక ఘటించి వహ్నియో ' 


తృతీయాశ్వాసము 140 


గము నొోనరింప సిందురముగా.. బయికిం (బసరించె నాం గరం 
ఐమరను సాంధ్యరాగము నభోంతరదంతురి తాంశుభాగ మై . లి 


చ దు మణి వడంగ విచ్చు చరమోదది బె ల్పడ వచ్చు జాడ టో 


చ। 


కం॥ 


కం 


క 01 


దమితశిభానికాయ ఘనకాంతి యనం దనరారె సంధ్య త 
తృముదితధూమజాల మన(జాలె నిరుల్‌ రవి దుంక లేచు తో 
యమునను( జిందు బిందువులయట్ల నభంబున భంబు లేర్పగెన్‌ ౪౩ 


దిన మను [గీష్మమేగ జగతి న్నిశ నాగ ఘనాగమంబు దా 

ర్కాన. గొనసాంధ్యరాగపుమెటుంగు మయంగుగ మబ్బు వుబ్బుగా( 
దనర దదంబుదాంతరగ తస్సుటమౌ క్రికముల్‌ గహించి య 
య్యనిమిషరాశి రాశినిడి రా దివినా. దనరాఠె( దారఃల్‌. ౪౪ 


మతీయును దినపురుషుండు రే 

విరిబోడింగూడముడికి విడుదురుముసిరుల్‌ 

దొరయ నిరుల్‌ నెరియుచునం 

దొరయ విరుల్ఫోలె( దారకోత్కర మలరెన్‌. ౪౫ 


తారకములు గగనదుమ 

సారకునుమ సముదయ |పసారకములుగా( 

దోరముగా( దచ్చాయా 

కారముగా( దనరె నంధకారము ర.ణీన్‌, ౪౬ 


ఇను6 డపరాశం జనం గని 

పని యమని ముడిచె. గన్నె పద్మిని యట న 

య్యిను( డపరాశం జన( గని 

పని యేమని ముడుచకున్నె పద్మిని యెచటన్‌, ౮౩ 


దీపములు (పమితభావో 
దిపములు దనర్చె వసువుదే నినునకు(గా 


144 


చం 


మడ్‌ 


క౦0॥ 


కం॥ 


ర0॥1 


వ॥ 


సీ॥ 


ముకుందవిలాసము 


దేవల నల భువననిధిం 
గేపుల(జను నల్ల తరణికిరణము లనగోన్‌. 


కలువలవిందు పాల్కడలికందు సుధారుచిచిందు కామికిన్‌ 
వలపులమంచు బుట్టునను వారిధిక న్యకు ముందు టొొమ్మునం 
గలిగినకందు తెల్లజిగి గట్టినటొందు కరాళికందుగా 


౮6 


చలువలపొందు ముందొదవె( జందురు( డందు సురం[దుదిక్కూగన్‌ ౪౯ 


తుంగంబన సుధ దివియు సు 
రంగంబన హృద్గతా భరంగంబన సా 
౧ 
రంగంబన శశమన శకి 
యంగంబున నంక మెసంగె నసితాంకంబై 


చదలీ కదళీదళముగ 

టొదలీళశిశశిగ దాని [బోదిసలుపు సం 
పదలీను తండులమరిీ 
చదళిగతతారకాంకసంగతు లలరెన్‌. 


బిరుసుందెలి పువ్వులనన్‌ 

సరసం దారకలు నెటిసె( జం (ద్రజ్యోతిం 
దొర సెం జం దజోకతియు 

వరుసం దివి దివిజులుతృవము సల్సిరనన్‌. 


మతియును 


విరహు పె వచ్చు మరు(డు వట్టించిన 
జయసమున్నత సితచ్చతమన(గ( 


A౧ 


కేల 


౨9 


తృతీయాశ్వాసము 


[బియు(డుబ్బ నుబ్బిన ఐయకాపగాపయః 

కల్లోలభ వఫేనఖండమన(గ 
వెన్నెలయను పెరి చెలిగుడారంబు పె 

పు 

నిలిపిన వజాల కలళమన6గ 
రేమానినీమణి సీమంతసీమ పై ( 

జూపట్టు ము లేలచుక్క యన(గ 
నంచితక ళంక సంచరచ్చంచరీక 
తారకాకార కె రవోత్కర పరీత 

రై 
గగనకాసార పుండరీకంబనంగ 
సాం దరుచితోడ నడురేయి( జందు( డఉమరె. 


[కొన్నెల జాడ (బుట్టి తెలి కొన్ననకాంతుల తోడ (దొట్టి రే 
వెన్నె లగూడ పెట్టి జలువన్నె లరాలసరాల జాలురా 
జిన్నెలంజూడ ముట్టియల జిమ్మనజీకటిజూడ మొట్లియా 
వెన్నెలలాడ మెట్టినటు . విన్నల మెన్‌ మునుమన్ని లాస్థకి న. 


దివియను సురగవి నమృతాం 
శువనుంబొదుగునను 6 బిదుక సొరిడి నజాండం 
బవుకుండ నిండు నవవిధ 

సవిధపయఃపూర మన6గ6 జందిక లలరెన్‌. 


కొన్నెలముచ్చు జగంబుల 
వన్నెల హరియింప నింవువగ దెలిమచ్చుం 
జిన్నెల నించిన సంచున 


వెన్నెల రోడోంతరాళవీథుల నొలసెన్‌. 
(10) 


14 


౫% 


ఎద 


Ae 


146 


ముకుందవిలాసము 


వ॥ వెండియు నిజాధరసుధాదానవిధానాదుల సుమనోధను ఃకేశినారాధింప 


నరీనులగు మనోధవులచేత వివిధ విధంబులం [బసాధితలగు స్వాధీన 
పతికల ధమ్మిల్లమల్పికామా లికా ధా వళ్యధాళధళ్యంబు ననుసంధింపు 
నికాసమయంబులగుట నిజేశసమాగమాళల నావాసాదులకు విలాసంబు 
లొసంగు వాసక సట్టి* ల సాలంకృత విశదశయ్యావిసరంబు ననుస 
రింపుచు సంకేతనిళా ంతంబులకు( గాంతులురామి; జింతీంపం దెల్లనగు 
విరహోత్స_ ంఠితల కపోలకాంతులతో మంతనంటొనర్పుచు( స 
నవమతింబొమ్మ ని పదరి పిదపం బరిత పలగు కలపహాంతరితలను 
పచరించు నుచితోపదార చందనాదులరుభిం గోచరింపుచు సంకేత 
కుంజంబులకుంజని నాథవంచితలై నబిచెతలగు వ్మిపలబ్ధిలంగని 
లతాలతాంగులు నవ్వు నవ్వుగతి నివ్వటిల్లు పువ్వులతో, జివ్వ సేయుచు, 
[బాణేశులు దేశాంతర వాసులుగా సూనశరస-త వలగు [పోషితభ ర్స 
కల శరీరంబులకు( దాపశమనకరంబులగు బిసాదికంబులసిరుల. 
గ రంబొలయుచు( బరాంగనాపదాల క్ర సక్రంబులగు వ కృంబులతోడం 


బబితెందు పతులం[బతీక్షీంచి ఖండితగతుల ఖండితసతులాదుండగంబు 
వారలకుందెలియ(జూపు హీరముకుర నికరంబు ననుకరింపుచు సఖీ 


సూచితలై యధీతుల నభిసరణంబుసలు పు శ్వేతాభిసారికల వసన 
భూవణాదివేషంబుల. బోషణంబు గావింపుచు . నఖండంబుగా 


' శాండొండ మెండుకొను పండువెన్నెల ల జాండ భాండ ం౦బున, wea 


తరంబులై [పసరించె నయ్యవసరంబున. ౫౮ 


అవ్వారిజారితోడుత 

నవ్వారిజళశరు(డు పవను( డవ్వల జై తుం 

డవ్వారిగ( దమిరేంపంగ 

నవ్వారిజవదన తాళ కట(గని నగుటన్‌, = ౯ 


వ॥ 


dra 


తృ తీయా ఠా సము 147 
తనకును సమ్ముఖగతి నగు 


చనవున హరికిని మనోనుసారి యగునటం 
చనియును6 గువలయబాంధవు( 
డనియును మృగనయన యా మృగాంశునక నియొన్‌( ౬౦ 


తెలుపవే యిట నాదు వలతేని చెలజనుండు 
చంద మా యీశతో( జందమామ 
చ |కిదోడుకరమ్ము సవాయింప(గారాదు 
మందమారుతధాటి చందమామ 
మరు(డు సాపత్న్యంబు నెజపి నా మానాథు 
పొందు మానంగ(జాల చందమామ 
విరహాంబునిధి [గాగ వెన్నెలల్‌ జమరింప 
నందమా యిది నీకు. జందమామ 


యమృతవారాశిగర్భంబునందు. టొడమి 

రమణ దగు నిన్ను భక్తి. బున్నమల నోచు 

నా చకోరేక్షణల నే;తువంట గుణము 

మందమా నీకు హిమధామ చందమామ. సాద్‌ 


అని యిట్లు చం[దాదులం (బార్థింపుచుం బరితపించు చంచలావ్నీ 


వీక్షించి [వియవయస్య లయ్యొడ్‌ ౬౨ 


ఆంతర ంగికుడ వీవని నమ్మి యుండితే 
దర్పక ! నీకింత దాడి తగునె 
మును మోమెజుంగుదీవని నమ్మియు. డితే 
సోమ ! నీకింత హెచ్చుటలు దగునె 


148 


కం॥ 


క్‌ం॥ 


కం॥1 


గీ! 


ముకుందవిలాసము 


పాణబంధుండ వీవని నమ్మియుండితే 
పవన ! నీకింత త్మీవంబు దగునె 

అనురాగతరుడ వీవని నమ్మయుండితే 
చై[త।: నీకింత పక్షంబు దగునె 


రతిసమాంగి చకోరాక్షి రంజితాంజ 

నాభ వేణి పికీవాణి యైనయట్టీ 

యిట్టి సుకుమారి. బోచక యే(చ (దగునె 
మీ రనుచు( జేరి నెచ్చెలల్‌ పేరువాటి 


మారా! యిడ్‌ మెరాతగ 

వేరాజనయి తి నేచనిల నుదయంబొ 

మా రామావణీయ సుమా 

మా వానూమణి సుమాస్త మాజనకు మి(కన్‌. 


మారుండ ! సీకు నెవరు 

న్మారుండరె నిదు మె మామ యొకండే 
వీ.౦డె హరండు హరియును 

వీరుండరె మిమ్ము నడుప వెస మది నణపన్‌, 


ఇంచుక యాశుగమునకేే 

కొంచుచు( జని చలతనందు కుసుమాంగిపయిం 
బంచాశుగములు బజతురేె 

పందాశుగభీతి( జెంద( బంచాపగముట్‌. 


అకట నీ మేనమామ [(గహంబ యగుట 
నగు నొకట నేచుట రతీశ ! యతని. బోలి 


౬కు 


కం॥ 


కం॥ 


తృతీయాశ్వాసము 


నిధనగతి మారకుండవాట నీకు. దగునె 
తం|డి( బోలి రక్షించుట దగునుగాక,. 


సితిగకుండు హరించినయెడ. 

బతి వేడ్కొాని సతియ నిన్ను (బతికించినచో 
సతులనె వేధించెద వీ 

జతకు( గృఘ్ను(డవు కావె శంబరవైరీ ! 


క్షితి మును హతునిగ6 జేసియు 
[ఐతుకంగా(జేసె నేల( బశుపతిసతికై 
రతివర! కృతాఘు నినున్‌ 

సతివకులు నీశులగుట సహజము జగతిన్‌ , 


మలినతనంది నీ గుణము మాలల పాలగు నీ విజాతియా 
బలమును నెక్కు డ య్యడ విపాలగు నీదగు గంట్టవర్మమా 


పెలుచకొనామొదలత్‌ సెడియు( బివ్పికింబాలగు సీ జయాంకమా. 


పలువల పాలుగాదె యిటు పాంథులబాధ యొనర్చ దర్భకా | 


సీ; ఇది చ,కకటితటి యిట రాకు మకరాంక ! 


ఫీతిదంబగు నీదు బిరుదురితి 
కిది చందబింబాస్య యిట రాకు నలినాస్త్ర ! 
సంకోచ మొదవి నీ శరమువోవ 
నిది చంపకనునాస యిట రాకు మధుపమౌ 
ర్వీక ! నీగుణముల వి; సెడంగ 
నిది సాంకవామోద యిట రాకు శకుకవాహ 
యహహ : నీ యెక్కు డమహిమ దజు(గ( 


గంటి వింటి వజీర ముక్క-_ంటివింటి 
వంటి సిరులగు నీ మచ్చెకంటి సిరులు 


149 


0 


152 


ఉష్‌) 


కం! 


An 


ట్‌ 


కం0॥ 


ముకుందవిలాసము 


మానకనూని మానినుల మానము నొంచితివార దవ్నీణా 
గాసిల ? మందవృత్తులకు నక్క్యట భూరివిచారమున్న దే | 


హత్తుక ధూరు(డౌ మదను( డంచును( బై (గనకాఖ్య6 జెందును 


Ja 


న్మతు( డటంచు( బర్యయత మాతులు( డెటను వచ్చె జం[దు(డీ 


విత్తజీ రాక భీమగతి నేటికి మారుత ! ధర్మరాడ్డిశా 


వృ తిని దం|డిదౌ వరుస నెంచుక మామనటంచు వచ్చితో, 


అని. చరదనిలుం దూయిచు 

ననుచురు.డై శంబరారి కాసవక రు(డై 
వనచరు( 2 కాననపత 

దనుచరు(డై నట్టి మధున కనియె నయమునన్‌, 


ఘనతరుల డాసి సుమనోవికాసివగుచు 
సురభిచరితంబు గె కొని సరసగతిని 
నురుతరస్పూ ర్తిలన_దు నో వసంత | 
వనవిహృతి పాంథవెధ నీ కనఘ ! తగునె. 


ఈ వనలక్ష్మి నీవెనయ నిందు(డు నీకలవిందుండయ్యెనో 


నీవలనం జనించుటను నీకగుమారు(డు మారు(డయ్మెనో 
భావన ధర్మ పద్ధతిని బాంధవు( డయ్యెనొ మారుత_బు లే 
కీవిధి వీరి మెతి |గహియింతె విచారివి నీవు మాధవా ! 


కూడి (పద్యుమ్ముతోడ( దద్దుణము గనీయు 
గంధవహయుకి(. జాపల్యకలన గనియు 
రాజసహితత వికృతినేర్పడితి మధు(డ 
యల రజోవ్యావ్లి తగువారినై న( జెజుచు, 


౮8 


OCA 


CE 


గీ! 


క ౦011 


క్య్థ॥ 


కం! 


కం॥ 


కం 


త తీయా క్యా సము 
పల్పవస్థితి ననురాగపరత నెస.గి 
కడులతాంగుల కుసుమసాంగత్య మెనని 


మధుసమాఖ్యలోనగు జాతివిధుర నీవు 
మాననెరువె మానినీ మానహృతిని. 


మధుకరవృతిచె సుమతతి 
మధు వొనరింపుచును మజియు మదనుననుగవా 


మధు(డవు పురుష్మశేవ్టల 


మధురోష్టుల మది గరంచు మతి నీకరుదే ! 


శారికమా ! కలవాంసకి 
కోరకమా ! వికమ : కిసలచోరకమా యో 
కీరకమా ! |భమరకమా 
మీలక మా సకియ తరమె మీరకమానన్‌. 


ఆని చె చై తాదుల నధ్వగ 

జనజె జతుల దూజ వారు సన్నిధి గనున 
ట్రనురాగగతిసి( దోచిన 

ఘనరాగనిమగ్న యగుచు. గామిని యంతన్‌. 


కీరమ్మునకున్‌ గూయిడు 
శారమ్ము నకుం బికో క్రిసారమ్మునకుం 
(గూరమ్మగు మదుని శరా 


సారమ్మున కలికి కలికి సెరణలేమిన్‌. 


వెన్నెలచిచ్చున మారుని 
కొన్ననగచ్చున విరాశిగొని వెలవెలనె 


౮౯ 


౯6 


కలి 


154 


రొ 


వ। 


చ। 


ముకుందవిలాసము 


కన్నియ పరవశగా న 
య్యన్నులు తన్నారి. జేరి యాదర ఇమునన్‌. 


ఈ మానినిలో మానని 

యా మానసజా ర్తి మాన నేమాడి. శమం 
బే మందున. బొందింతుము 

నే మందజ మని విచారనిపహితాశయలై. 


కందర్పరసమున( గలికి కూష్మము పాచ్చె 
నష్టమూ ర్తిహితా ప్తి నందరమ్మ 
చం[దోదయమటన్న సతికి. గాక యెసంగె 
మారాండయోగా శ మనుపరమ్మ 
నవమాలినీవసంతమున కాంతిల దింతి 
మధుసూదననియు క్రి మనుపరమ్మ 
శీతపభంజనస్థితి లతాంగి చలించె 
వాతభంజిసి( గూర్పవలవరమ్మ 


సతియు భావభవాతంకశంక( బూన 
స్నేహగతి( గాంచ్‌ నెవ్వారిచేత న్‌ 
నచ్యుతానంత గోవింద యని తలంచి 
చేరి భవరోగవై ద్యు భజింపరమ్మ. 


మతియును 


మదవతికిన్‌ మధుస్థితి హిమద్యుతిభంగియు మోహదంబెకా 
మదనుని బీజ మట్టిదయ మాటికి వీటికి గంధవాహవృ 
ద్దిదగి మతి భమవ్యఛను( దెల్ప విషంబుగ నాభిగన్నెరల్‌ 


మొదలగువాని( బూన్నుటలు మోసమ యీ తిలసూననాసకున్‌. 


౯౭౬ 


వ। 


చ 


గ్‌ 


| 


ద్వి తీ యా శాం స ము 155 
అని తలంచి యంత కారా 


చివురు లరంటి జంటిపొరచిప్పలు పుప్పొడి తెప్పలెన్నం బొ 
న్నవిరులు శై వలంబు సుమనః స్తబకంబులు పద్మ నాళముల్‌ 
నవశకిఖండ పాళి నలినంబును గల్వలు చల్వ లీయ న 

య్యువిదకు నంగ సంగతుల యోగ్యగతిన్‌ ఘటియించి రంగనల్‌, ౯౯ 


ఆటుల నను(గుకాంత కనుచారికలు గొంత 

శీతలములు గూర్చి సేదందేర్చి 

యుపచరింప(6 దేశి యొకదారి మరుబారి 

నందు నిందువదన కనిరి సఖులు. ౧౦౦ 


మకర కేతనుండన్న మది. బెట్టనేటికె 
మకర భేదను(డుండ మధురవాణి 
తణదాచరు(డటన్న( గడుఃలం కేటికే 
క్షణదాటహరు(డుండ జలద వేణి 
చటులానిలమటన్న ( జలియింపనేటికే 
చ[కినామకుండుండ జలజపాణి ' 
మధుసమయంబన్న మణి [థాంతి యేటికే 
యల మధుద్విమండుండ నలరుటోణి 


. సుకరశుక విక కారికానికరముఖవి 


హాయసములన్న వ్యర్గ పయాస మేల 
పతగనాథాంకు(డుండ లోంబడకయున్నె 
విభుని, ార్గింపు మిందిరావిభుని కుభుని. | ౧౦౧ 


ఆ హరికిం గుమారు(డగు నంగన మారు(డు చందు(డందమా 
యా హరి చిత్తవృత్తిదగు నా హరి _పపాణహితంబు మారుతం 


56 | ముకుందవిలాసము 


బాహరికిన్‌ వసంతుండు శుభాంగవిభూతి నెసంగువాండు నే, 
డాహరి _పేమ గల్ల భయమంద(గనేటికి నిన్ను బోంటికిన్‌, 


కం॥ అనీ చెలులాడు [పయో కుల( 
దనదు |వీయాక్తులును దోప( దరుణి ముదితగా 
మన శుక మినసుకరాగతి( 
గని వచ్చు నటంచు మతియు( గామినులనుచోన్‌. 


చ॥ తెలతెలవారవచ్చె శకితెకువలేకువగాంచి తారకల్‌ 
వెలవెల(బార విచ్చెం దగువీక్షల( బతక్షులు వృత శాఖలం 
బిలవిల (జేర (జొచ్చె రవిబింకము పొంకము నంకురింప(గా. 
గలకలలూర హెచ్చె జిగికమ్ములు తమ్ముల కిచ్చె న త్తఠిన్‌. 

వ॥ ఆంత 


ఉభ యది క్కాంతాముఖోదారకర్పూర 
కాశ్మీరతిలక పంకంబు లన(గ 
తై లద్వయీసాను సంకీర్ణపున్నాగ 
క ంకేశిసుమగుచ్చకంబు లన(గ 
నుత్తుంగనగశృ్ళంగయుగశళీమి శ చ్చి లా 
ధాతు? రిక వళ త్క్యాంతులనంగ 
సమయాధి నారి పార్శ్వద్వంద్వ సంది ప 
ధవళారుణాతప తంబు లన(గ 
నాథసమ్ముఖలగు వరుణాని శచియు( 
గీలుగంటుల వ జాల కెంపుజాల( 
బేర్చి తార్చిన రేకడ బిళ్ళలన(గ 
న న్లగిరి జందు' డుదయా ది నర్కు.( డలరె. 


కం॥ గ గనాబ్టి నడ (గు బుగ్గల 
పగిది నుడుల్‌ నడలి దిశలు (పతిభాదశలం 


౧0.౨ 


౧౮౩5 


(౧౦౪ 


౧OAX 


COE 


వు 


కం॥ 


తృతీయాక్వాసము 


దగియె( [బసరించె రినిరా 
శుగములు కోకముల కెసంగె సుఖపాక ంబుల్‌. 


నిడుదకన్నుల నింపు ని దమంపులు మ్‌ 
బలుగెజల్‌ మోవుల పచ్చిదేజు 
వీడినతురుముల విరిసరంబులు జాజి 
మేతావిచెమట | కొమ్మిసిమి యాజ 
దడ(బడునడల త తరము బి తరమూణి 
నెదలపె( గదలి పయ్యెదలు జాణ 
సురతంపుచిన్నెల సొంపులు వెలిపొటు 
మోముల బడలికల్‌ మధ్లుగాఆ 


నపు డెవ్వరు సూతురో యను రయమున( 
రట సిరొల్కు చెగిండుబడక యిండు 

టబ గ రా 
వెడ లివచ్చు నిలాసినీ:తతి చూడ 
మచ్చటలొనర్చ రసిక సమూహ ము౪€౬కు. 


ఆంత 


ఆవేళకు సకు లా రా 

బీవాక్ని యొకింత( దెలివి(జెందిన మనకీ 
దేవు డినుండే హరి యని 

భావించిరి మశియు భదభావము గనుచున్‌. 


చెలి ననంగు(డు దనవలె( జేయందల.చెనో 
యంతంత ( గృళమయ్యు నంగలతిక 

సతి సితాంశు(డు నిజస్థితి జేయ(దల(చెనో 
[ప్రబల బంగరుమేన( బాండిమంబు 


167 


ler: 


(అ లౌ 


lS] 


షష 


108 


చ 


వః 


ముకుంద విలాసము 


అనిలు( డంగన6 దనయటు జేయ(దల(చెనో 
తెరువనక కెందేని. దిరుగ (గోరు 

మధు వాత్మవృతి భామను( జేయ(దల.చెనో 
మదిలోన నేవేళ మజపు హెచ్చె 


వనవిహగరాజి సకి( దమవలెను జేయ 

దలచెనో వనవాంఛ లో(దల(య ననుచు. 

గేశివన కేశి వలయుగా (టోలు ననుచు 

వనిత నెచ్చెలు లమ్మ రమ్మ నుచు బీతి. = ౧౧౧ 


జిలుగుపయంట నంటి వల(జికి, న జక్క_వదంటనా విభా 

నిల గుభళించు నున్‌బసపు సీబ్బపు నిబ్బపు టుబ్బుగబ్బి గు 

బృల పెనుముమ్మరమ్మునకు బాళికి. జాలక కౌనిటట్టు బి 

ట్లులికిపడన్‌ వడంక(జను నుగ్మలి( దోడ్కొనిపోయి రయ్యెడన్‌. ౧౧౨ 


ఇట్టు చని యవ్వనిత లనితర్మపచారంబగు నవ్వనసంచారంబున 
సతులగుట( దమకు వనదేవత లాచరించు నుచితోపచారంబుల గతుల 
నతులలతా పతాననివితానంబులు వినూతన నికేతనంబులును( గుసుమ 
విశేష విశీర్ణధరాగత సరాగ పరాగంబులు నూత్నంబులగు రత్న 
కంబళంబులును,  మరుతృ్వరంపరలందరలు కస్పురంపు(దెరలు 
దెరలును, నుపరితలపరిత [పనూనసంతానంబు వితానంబును, సమీప 
దీపిత నీపకళికలు దీపకశికలును, పరిసరస్యందిమరందరస|వసారంబు 
పాద్య నీరంబును పాటలకుటజకుట్మలావళిత ప|త్రపుటపా, తిక 
లారా తికలును, పరిపాకపతిత శళికాంతఫల కాంతరఫలనికాయంబు 
లుపాయనంబులును, శుకముఖశ కుంతకలకలంబు వందిబృందాకలనం 
బుగా నపభవనంబు ననుకరించుచు నుపవనంబున విహరించు ౧౧౩ 


తృతీయాశ్వాసము 159 


సీ॥ మాధవస్థితి యిది మాధవస్థితి యని 
కలిసి వర్తిలు నొక్క. కలికికొమ్మ 
మాకందములు నివి మాకందము లటంచు( 
[గీడించు మటియొక కీరవాణి 
'మాధవళంవిది మాధవళ మటంచు. 
వాడుచు6 జను నొక్క [భమరచికుర 
నారంగములు నివి నా రంగములటంచు 
నాడు వేఖొక మయూరాభథ వేణి 


మదను భావమునకు దాపు మరువమిదియు 

మదనుభావమునకు దాపు మరువ మనుచు 

నొక్క కలకంఠి యాస్వాద మొనర(జేయు( 

జెలులు విహరించుతటి వనస్థలముం జేరి, ౨ ౧౧౪ 


మ॥ తమ బించాధర సామ్య మొందు ననుచున్‌ దాశాఫలచ్చాయలం 


దమ వ&ోజసమంబులొననుచు నంతం బాణీ జంబీరముల్‌ 
దమ చంచచ్చుబుకా పి నందుననుచందాలన్‌ రసాలంబులన్‌ 
రమణుల్‌ గోనిరి లో సహింపని మనోరాగ.బు వే కన్పడన్‌ ౧౧౫ 


చ। 


సుకర గృహితకాండ మయి రొంపుగ( బల్ల వపా శి కొమ్మకొ 
మ్మకు ఘటియింపసాగి ధృతిమై నలరందగి యంతటన్‌ ఫల 
[పకరము నందుచుం జెలవు రంజిల నొక్క రసాలళాభికై 


యొక లతకూన దా సుఖనియు క్రిం జివుకుున: వాక న త్తఠీన్‌.౧౧౬ 


కం॥। సతులు విలాసకళారస 
" వతులు కుసుమతతులు గోసి వనసంగతులం 
బతికె శరములు గొనియెడీ 
రతులో యన వెలసి రతనురమ్యాకృతలె . ౧౧౭ 


160 ముకుందవిలాసము 


కం॥ ఖేలనమున సతులు లతాం 
దోశనమున నెగయ సురవధూటులతోడన్‌ 
హేశనమున. దగ(6 బదయు 
కృాలనమునల. గయ్యమునకు( గాల్సాచుగతిన్‌ , 


వ॥ అంత 


సీ) పదముఃనంటకు ముదిత యళోకంబు( 
దిలకించి చూడకు తిలక మతివ 
చేరి భాషింపకు చెలి కర్షికారంబు 
సింధువారము నిఃశ్వుసించ కబల 
బాలరసాల౦బు( గెల నంటగరాకు 
నాగిరో సురపొన్న నవ్య(బోకు 
కలికి గంతూషంప(గవయకు వకుళంబు 


కూర్చుకు సందిట( గురవకంబు 


చారయిది పాట(బాడకు చంపకమిది 
సభిముఖం బెత కీవిట్టు సలివితేని 
తోనవిపసూనములొసంగు సూనశరు (డు 
బాణముల జేయునవె నిన్ను బాధసయు. 


గీ॥ అనుచు నెచ్చెలి కెజిగించి యట. జరించి 
కయతతుల నేర్చి పుష్పాపచయ మొనర్చి 
చెలువ లొకమంచి చల్లని కొలను గాంచి 
యచటి కేతెంచి కీడింప నభిలషి ంచి, 

కం॥ సారసముఖభావంబుల . 
సారసముఖు లపుడు కేళి సలిపిరి తత్కా 
సారమునను లసదమృతా 
సారమునను సరసతరవిసారమున నొగిన్‌, 


sles) 


O౧౯ 


౧౨0 


౧.౨0) 


D౨౨౨ 


తృతీయాశ్వాసము 


గీ॥ ఆ భువనకల్పితకీడ న బ్లభవవి 
కాసములు కేశవేశనంగతుల. దగియె 
నాభువనకల్పిత కీడ నబ్దభవ వి 
కాసములు కేశవేశనంగతుల( దగవె. 


కం॥ జలములు [గ్రహించి మించిన 
జలదములన( గొప్పు లచటి చంచలలన వా 
రళిక ఫలకముల నల(దిన 
హలదీనవదీవు లలరె నా జలకేెళిన్‌. 


సీ చికుర శై వాలంబు సుకరాక్షిమీనంబు 
వద నపాణిపదాంక వారిజంబు 
గళశంఖ మధరకోకనద(ప్రభాస్సూ ర్తి 
రదమౌ క్రికము భుజారసిక బిసము 
సనరథాంగము కటి సెకతంబు వళ్లీత 
రంగంబు నాభికా భమము రోమ 
రాజి|కమేందీ వరము నూరువారీభ 
కరము జానువరాటికాతలంబు 
[ప్రపదకమఠంబు గుల్చనీవారగర్భ 
సురుచిరముగ నలంకారనిరతి నెజపు 
లీల నేకీభవింపుచు. గేళి సలిపె 
సరసుల నెసంగి పద్మి నీనముదయంబు. 


కం అంబర వలగ్న లంతట 
నంబరములు కటి ఘటించి యట విమలవిభా 
డంబరముల( బులుగడీగిన 


శంబరహరు శరములన నెసంగుచు మజీయున్‌ 
(11) 


161 


౧.౨5 


(౨౪ 


O2౨ 


౧౨౬. 


162 


561; 


కం॥ 


ce 


ముకుంద విలాసము 


మనమొక దేవని. గొలుతమె 
వనితా; యన నా లతాంగి వారలతోడన్‌ 
మనకొక దేవుడు గలఈడే 


మనసిజజనకుండె కక మాన్యుండనినన్‌ . ౧౨౭ 


లాలసమున మృదులాలస 

బా సమీ ముల దోడుపడ( గేళివనిన్‌ 

బాలికను నిలిపి వలపుల 

మూలమగు రసాల సాలమూలవితర్షిన్‌. ౧౨౮ 


హరి యని కౌరి సం పార్థింత మందమా 


యది సమీరుని నామ మతివలార 
యల విభుండని కౌరి నర్చింత మందమా 


యది నిథాపతినామ మతివలార 
(పద్యుమ్ను(డని శౌరి? బలుకుద మందమా 

యది మన్మథుని నామ మతివలార 
మాధవుండని కౌరి మది నెంతమందమా 


యది వసంతుని నామ మతివలార 


కాన ఫణిశాయిని నిశాటమానమథను 

మదనహరసభఖు మధువెరి మహి గణించి 

యంచితస్థితి. గాంచి సేవించినంత 

వీరి మదములు వదలు 'వేర్వేణ ననుచు, ౧౨౯ 


శ్రీరమణీయతం దనరి క్షీరపయోనిధి( బోని యొక్క కా 
సారవిలాససీమ సితసైకతమై తెలిదీవింటోని వి 

స్తారసమేతశీత సీకతామయవేదిక దివ్యకల్ప మం 
దారతరుపతానసుమనః కమనీయత బొల్బునొక్క_చోన్‌, ౧౩౦ 


క్‌ం॥॥ 


కం॥ 


గీ। 


కం॥ 


కం! 


fa 


తృతీయాశ్వాసము 


మణీగణకిరణగుణారుణ 

ఫణిభోగవణాళి నెనయు [ప్రసవా స్తరణాం 
గణమున( దృణఘృణియుతమగు 
శణహరిణమృణాళ నాళచత్యరవసతిన్‌ 


తోకం గొజ్జగినీటం 

జేకొని పుప్పొడియరుంగు జేసి యచట నా 
(శ్రీకాంతుని నొక తామర 

రేకున లిభియించి కస్తురింజలి చెలియల్‌ , 


హరికి దాపల శ్రీదేవి నావహించి 


చేరువ లిఖించి వారి కుమారు మారు 

సరతి( బూణింప( గమ్మ(దెమ్మెరలు వీవ 
యుల్దురని [కొవ్విరులు రాల సకియ లలరి 
హరి పువ్వులు రాల్బె(గదె 

పర(6గు శుభంబింక మనకు బాలిక యనుచో 


నరుదెంచి దివ్యకిరము 
పరమానందంబుతోడ భదకు ననియిన్‌. 


నీ కథ సువసువ విని తా, 

గేక యనాథుండు దృష్ట కేతుండు నాతో 
నో కాంతా! యింతక ము 
న్నేకాంతముగాక పలికె నింతి వినంగన్‌. 


[పాయవుసిరి మన భదా 
తోయజముభియందు వింత దోచెను సరిగా 
నాయిక కనురూపంబగు 

నాయకు నేర్పజపు కీరనాయక ! యనుచున్‌ 


168 


(౧౩౦౧ 


(౨౩.౨ 


(౩౩ 


౧89౪ 


౧౩౫ 


౧5౬ 


164 


వ॥ 
మ। 


కం॥ 


ముకుందవిలాసము 


ఆనిన నెనునుం గొంత విమర్శించినట్టుంటి యిట్రంటి. ౧౩౭ 


ధరణీనాయక ! నాయకుండన యదూ తంసంబి కాకన్యులె 
వ్వరు మీరక్కమలాంశ( గాంచ నగునవ్వాల్సంటికిం గ ంటికిం 
౧ 
గర మానందమొసంగు.( జూడ హరి శృంగారాంగముందుల్య మి 
ర్వురకున్నేనును( జూచినాడ హరి మీరుంజూచినారే కదా! ౧౩౮ 


చతురతయు గధభీరతయున్‌ 

ధృతియు మతియా( గులము బలము హితమున్నతమున్‌ 

రతిపతి( గేరు నాయారము 

పతగ ధ్యజుసందెకాక పరులకు( గలవె. . ౧౭౯ 


చ॥ అది యటులుండె.( జుట్టరికమా కడ. దగ్గర లా(6తిజాగగా 


దది వసుదేవుచెల్లెలు గదా (శుతకీ ర్తి భవద్వధూటి యి 
మ్మదవతి మనయత్ర వనమాలికి( గావున మీర లిర్వురున్‌ 
ముదమున( గన్న కన్నియను ముఖ్యము కౌరికొసంగ భూవరా 1౧౪౦ 


కం మీకేయరిగల(డాత(డు 


గ 


క 01 


మీ కేయరిబెట్లు చ(|కిమి తత నదియుం 
గాక మది. దెలిసి చూచిన 
నా కన్నియ కతనియంద యాస కి సుమీ! ౧౪౧ 


మజియు( గోరుచుండు మనభ|దమదిగదా 

మాధవునకెనై న మంచిమగని 

మజియు గోరుచుండు మనభ | దమదిగదా 

మాధవుండ కలుగ మందిమగ (డు, ౧౪౨ 


అన నృపు(డనియెన్‌ హరి నే 
వనిత 'వలచు నదియ మనకు వాంఛితమైనన్‌ 


ద్వితీయాశ్వాసము 165 


వినగా నిది నృపధర్మం 
బన(గా( జాటింత మిల స్వయంవర మనఘా | ౧౪౩ 


కం॥ అనినన్‌ మీ జనసియు నే 
ననుమోదిల్సితిమి నీకు నాశుభవా ర్రల్‌ 
వినిపింపవచ్చితన న 
వ్యనిత యు( దీతిల్లి నిజనివాసము( జేరెన్‌. ౧౪౪ 


య. 


అంతట గేకయక్షితిశలామరభ ర్త సువార్తగా జగం 

బంతయు సంతసిల్ల (గ నిజాత్మజక్రైన స్యయంవరోత్సవం 
బెంతయు6 జాట సర్యధరణీశకుమార సభాంతరాళికిం 

[బాంత జనాళి( బంచి చతురంతపరీత ధరి తి నంతటన్‌ . ౧౪౫ 


చ॥ పురము నలంకరించి తగు భూషణముల్‌ వసనంబులు_డ(గా 
నిరవుల నన్న పానముల కవ్షపదార్థము లెంతయే సుగం 
ధరసము నాగవాసములు |దవ్య మ నేకము వాద్యభేదముల్‌ 
దిరములుగా నొకొక్కు విడిదిం బతి బూనిచె వచ్చువారికిన్‌. ౧౪౬ 


చం॥ పజపుగ( దోచు నొక్క పురబాహ్యతలో పవనాంతరంబునం 
దిరుదెస జాలువాజ పనులెంతయు వింతలుగా వెడల్పునై 
కుయచలుగాక సొంపులొనంగూడ(గ మంచెలు బూన్చె రాజు త 
తరత స్వయంవరోచిత నృపాలకుమారులు కొల్వు గూడ(గన్‌. ౧౪౭ 


వ॥ ఇట్టనేకవిధంబులం గేక యేం దుండు నిజనందనోచిత 
స్వయంవర మహోత్సవం టొనరించుచుం దత్సమయంబున. ౧౪౮ 


కం1॥ ఆ రీతి వార లనిచిన 
నా రాజసుతాస్వయంవరార్థము సకల 


166 


కం॥ 


గీ 


వ॥ 
చం॥ 


Gi 


ర్‌ ం(1 


ముకుందవిలాసము 


మ్మైరమణకుమారకు లట( 
జేరిరి కడు ఎంతవింతశ్చంగార ములన్‌ 


ఐంధులు |పియబంధులు నయ 


సందులు బహుసుగుణరత్నచయ సింధులు సం 
బంధులగు దేశదేశపు 


సంధుల( గల రాజసుతులు సనుదేజ:గన్‌. 


లేమ కుంతిచెల్లెలి తనూజయౌ టను 


వావిగసియు( గేకయావనీజ 
వరుస దగునటంచ నిరిమదంబున దుష్ట 


యుక్తి వచ్చె నా సుయోధనుండు, 


తదనంతరంబున 


హరి(.గను(గొన్నకన్యకయు నన్యుల(గోర దవశ్యమా స్వయం 
వరమున కమ్మురారియును వచ్చును మేనమఅందలీ సుధా 

ధర తన కౌనటంచు( డమ తల్లికి. జెళ్లిలిబిడ్డయిన సో 
దరివిభవంబు( జూడ(జనె. దమ్ములతొడుత ధర్మనూతియున్‌, 


వచ్చినరాజులందు బలవంతు(డు రూపరి కౌరవేశ్వరుం 

డిచ్చ వరించు నానృపతినే చెలి యంచు మనంబునందు( బె 
న్ముచ్చట( దర్లి చెల్లి లితనూజ వివాహకుభంబు( జూడగా 
వచ్చిరి దంతవక్తు(డు నవారగతిన్‌ కికుపాలు( డెంతయున్‌, 


ఆందధికులు కురుపతియు ము 

కుందుం డిందొకరి సకియ గోరు ననుమదిన్‌ 
విందాను ఎందు లరిగిరి 

విందగు మాతృవ్వు సేయి విభవము జూడన్‌, 


(౧౪౯ 


ఆp | 


౧2౫౦౧ 


OAD 


౧౫౩ 


(౧0౧౫౯౪ 


౧42 


తృతీయాశ్వాసము 1687 


ఊ॥ ధీరుల నుగసేనవసుదేవుల మాధవుడాదియో యదు 
కార మణా[గగ ణ్యులను మత్పిియబంధులC దోడి తెమ్మనం 
గీరము సేరి ద్యారవతి( గేకయుపంపు నెబుంగ (జేసినన్‌ 


. రౌదియు వృష్షిభో జయదు సంత తిరాజుల కెర్పరించినన్‌, ౧A 


కం॥ హరి కా సతిపె మతిగల 
వెర వెలు(గుట ఐంధుమి[తవిధములను స్వయం 
వరణేచ్చ దక్కి వచ్చిరి 
హరితోడం గొలిచి యాదవాదినరేం చుల్‌. ౧౫౭ 


కం॥ అపు డాగతి విపులాకృతి 
న్భపు లాదృతి నేగుదేజ నెదురుకొని కృత 
స్వపురావృతిగా( గెకయ 
.. విపులాపతి వారి నునిచి వేర్వెఅనంతన్‌. ౧౫౮ 
కం॥ మంచెలప నృపనందన 
పంచాస్తులనుంచి మజియు బంధుజనుల క 
య్యంచుల నుచ్చ స్థలులీ 
. ఉంప నియోగించి దృష్టకేతుండు |పీతిన్‌ ౧౫౯ 
కం॥ మెయి(గునకు మెయి(గుబెట్టిన 
'_ సికతనయం (గొత (కొత్త శృంగారములం 
బరగించి కేకయెందు(డు 
_ కరుణారస మొలుక(6 జిలుక( గని యిట్ల నియెన్‌ ౧౬౦ 


చ। 


అతిసుకృతోచతస్థలమునందు శుకద్విజజన్మ మంది భా 
రతికడ వృది(బొంది మలి (బహ్మకడం గళలెల( జెంది య 
ధి వో 
చ్యుతుక్పప( బేరునొంది సుగుణోన్న తిగన్న వివేకి వీవు మ 
ఎ... త్ఫుతకు హితుండవౌట శుభసూచితభాగ్యముగా ఖగాగణీ 0౧౬౧ 


168 


ముకుందవిలానము 


కం॥ కావున మా వనజానన 


గీ। 


కం॥ 


కీ వనధిపరీత భూత లేశకు మార 
(శ్రీవిభవనామరూప 
(పావిణ్యము లేర్పరింపు పతగకులేం దా | 


అని నృపతి వల్క- రాచిల్క నెనరు( జిల్కా 
మాముపై నవ్వు దొల(క సమ్మోదపులక 
తిలకితాంగంబుతో(/ జాల దీవికాల 

ఫణీతి సతి గాంచి యిట్టను( (బౌఢి మించి, 
పురుషో తము(డై సముండై 

సరసుండై మరునిగురు(డె సరి చెలువమునన్‌ 
ధర నీ విభుడన(గాం దగి 

గుతీయగు మంచివరు నేజుకొమ్మా కొమ్మా | 


కం॥ ఒకమాలటు రండుమాటులు 


కం॥1 


కం॥ 


సకియ ! కలయవెదకి నీకు సరివచ్చిన శూ 
రకుమారకుమెడ నిడు మని 
శుక మొస(౧౦ బారిజాతనుమవారంబున్‌. 


ఆది మును హరి తనకొసగిన 

యది గావున ముదిత ముదితయయ్యెను కుకమా 
సుదతిని రథమున నిడుకొని 

సదయత నృపనుతుల (జేర జనుటయు నంతన్‌. 


భదన్‌ మృదుగమనవిజితభ దం దనుహాో 
ర్మిదన్‌ హరిలక్షితహృ 
న్ముదం బరిపూర్ణగుణసము[ద నని దన్‌. 


౧E.౨ 


(౧౬కి 


(౬ ల 


౧౬నే 


(౧౬౬ 


౧౬.2 


తృ తీయా శా సము 
వ॥ ఇట్లు కనుంగొని తమ మనంబుల 


కం॥ నకతపుందునుకో తను 
సాశాన్నో హినియొ మరుని సా|మాజ్యకళా 
సిషేపమొ లేక మనో 
విషేపమొ కాక యిట్టి వెలందుక గలదే ! 


కం॥ ఆనుచున్‌ రాసుతు లా సతి. 
గనుచుం దమి( బెనుచు కోరికల వివశములౌ 
మనసుల నొకరీతి ధృతిన్‌ 
మనుచుచు నిట్లుండి రంత మది ముద మొదవన్‌. 


సీ; 


వలపైనదాని గ ల్వలటేని వలతేని 
కులమానినుల నవ్వు చెలువుదాని( 
గుదురై నదాని నిగ్గుల పెంపుగల కెంపు 
బలుసోంపుగల మోవికలిమిదాని 
నొఅెనదానిం దొల్కురిమించు సరిమించు 
సిరిసంచుగను మేనిమెలు(గుదాని 
సొగ సెనదాని మెచ్చుల( దొల్కు.( నెలతక్కు. 
గళ(జిలు._ నగుమోముతెలివిదాని 


మొలక నవ్యులదాని( జెన్నొలయు గబ్బి 
గుబ్బపాలిండ్లగ వ నీటు గులుకుదాని 
రూపయోవనములతీపు జూపుదాని( 
గేకయకుమారి భద నీక్షించె కౌరి. 


కం; శకము వచించుటకన్న న్‌ 
సుకరంబగు చిితపటము! జూచుటకన్నన్‌ 


169 


౧కల 


జుల్‌ 


6౧౧౭ల 


(౧౭౦ 


170 


చం॥ 


ముకుందవిలాసము 


శుకవాణీ( గాంచి కనకాం 
శుకు( డంతయు నెమ్మనంబు సోద్యము నొందన్‌, 


మలయు(బమోద మూరి పలుమాతీటు గూదిమిమోముదారియీ 
కలికికి వారిజారియనుకారి కుచ పక టారి [పాయపుం 
గలిమి కొటారిదేకద జగాజిగిపెడిపెటారి మారు చే 


నలరుకటారి యందు శకటారి నుతించు మిటారి మించుగన్‌. 


కం॥ అవురా యను. (గొమ్మెజు(గుల 


క ౦0% 


క 01 


గీ। 


నవురా యను మెనితళుకు నవురా తొవరా 
సవురా యను ముఖరుచి వా 
సవురాయను నెజుల సిరుల సవరణ సతికిన్‌. 


చిలుకో పరువపుమరువపు 

మొలకో మరుచేతిపూవుములికో మెటుగుం 
దజకో జీవసు(జి తరు 

పలకో యీ కలికి. దెలియ(బలుకం దరమే ! 


చికురములా హరినీలపు 

నికరము లా యింపుసొంపు నింపు ముఖరమా 
ముకురమ రదనాంశుకమా 

కుక మాసింపనగు ఫలము సుమ్మీ చెలికిన్‌. 


ఈ నునాస జిగింబై డిజెసునాస 
యీసురాగ కుచోన్న తియేనురాగ 
మీసుమాలిని నఖపాళియాసుమాలి 


యీసువాసీని మోమిందుటో సువాసి. 


౧౭.౨ 


(౭౩ 


(౧౭౯౪ 


౧౭౬ 


చం॥ 


గ్‌; 


ద! 


సీ 


తృతీయాళ్యాసము 


గిండ్లో సంప6గి పూవుల 

చెండ్లో మరు చేతి పుట్టచెండ్లో వలపౌ 
నిండ్రో పసినిమ్మజగా 

పండ్లో తలియంగ బాల పాలిండ్లు భళీ ! 


పగతొగింగా౦చి తావికలభావము గెకొనెం గరవంబు రా 
జగతిని "పాచ్చ(బూని జలజాతము గుందె విశేషమైన ఫ్రీ 
లం గనయగయబూని మిన మవలం జనె నీ సతి నేతసన్ని ధిం 


171 


దగునె సుదృక్సమా వీ, గుముదంబును( బంక జమున్‌ విసారమున్‌ ౧౭౯ 


సుదతీరుచిరాధరమా 

సుధతీరు సుమా కశుభాంగపుకరత. గను నా 
మదనాగమసంపద యీ 

మదనాగమ నోజ్ఞయానమై సిరి దలపన్‌. 


ఇందునందుగందు పొందమ్మి విరియందు 
ముందుముందు రజము ముకురమందు. 
జెందు కసటుమందమంద మేమందమీ 
మందగమన మోమునందు సమము, 


కౌనున కొ నభంబు సరి కావిజగావిలసిల్లు మోవికిం 
పానం జానకంబు సమమానన మా నన విల్తు మనమా 
మేనన మేననంగనక మేననమీనన కనవందగున్‌ 

వేనలి వేనలిన్‌ విరులవేయుసువే యువతీమతల్లి కిన్‌. 


దొరనెంటో యీ చాన గురుకుచద్యయమాన 
రైవతక్కాది దర్శనఫలంబు 

నెనసెంటటో యీ రామ తనులత నంట€గా 
నారామలతల( జేనంటుఫలము 


C౮0 


C౮౦ 


(2౮.౨ 


172 


కం॥! 


వః 


ముకుందవిలాసము 


నలరటో యీ బాల యధరంపురుచి. [గోల 
సహకారఫలర సాస్వాద ఫలము 

కలిగెటో యీ కల్కి పలుకులాకర్లింప( 
జిలుకతో గోస్ట్‌ (జేసిన ఫలంబు 


తనరె(టో దీని పరిణయోత్సవ మొనర్చు( 
దరుతతి కొనర్చు పరిణయోత్సవఫలంబు 
మంచి శుభసూచకములు ఫలించకున్నె 
యంచచేజేతనంచు వర్ణించి శౌరి. 


చిలుక కొరులు నేర్పిన పలు 


కలరి వినం [బయ మొనర్చునట యీ చలి కా 
చిలుకే నేర్పినదట యా 
పలుకులు విన. [బియము గాదె పలుమలణు జగతిన్‌. 


ఆనీ మాధవు( డీవిధమున( 

దన భావమువన్‌ గణించి తరుణిం గరుణిం 
చినరీవిం గను వావిం 

దన దేవిం గా(గనెంచె. దగ నాలోనన్‌. 


0౮8 


అ]ep- 


C౮ A 


అంత దనంత కుక్షశకుంతంబటు విదితవృతాంతంబయునుం గొంత 
వాగ్వినోదంబు సలిపెదంగదా యని యా రాజతనూజకు నారాజ 
తనూజుల యనురూపరూపనామవిభవంబులు వేయవేట నేలుపయలుపం 


దలంచి యుత్సాహంబుతో నిట్రనియె. 


కాశకరూశకురూశరాజులు వీర 
లాశాంత విభ్యాతి నలరువారు 
మాళవమాగధ మత్స్యరాజులు పీఠ 
లాదిమాభ్యుదయంబు నమరువారు 


౧ల్జ౬ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥॥ 


తృతీయాళ్వాసము 


చోళ నేపాళ బంగాళ రాజులు వీరు 
పృథులశేఖరరూ ఢి. బెనుచు వారు 

గాంధారగజపతి గౌళరాజులు వీర 
లసమా|గగస్ప్ఫూ ర్రీ నెస(గువారు 

కూర సేనసురాష్ట్రసువిరసుబల 

నుపసిద్ధ పభావయళో విభూతి 

సుముఖత నెసంగు రాజులు సుమ్ము వీరు 

వీరి. గనుగొనుమా శరనస్నీఠజాక్షి ! 


కరహాటులు మరహాటులు 

మెఅయ (గ. గాంభోజభోజమి తసుమి[తుల్‌ 
మణి కొంకణచెంకణు లన 
వరుసం జంట దగుసిరులవారిం గంటే | 


పతివింద్యున్‌ హృతమాంద్యున్‌ 
ధృతినంద్యున్‌ నృపతివంద్యు దేవ్యపస్థ 
క్షితిపతి సేనాబీందుం 

దత సేనాబృందు( గనుము తామరసాొకీ ! 


మాహిష్మ తీపురీపతి 

పెాహయు( డ వ్యయసమృంద్ధి నలరారు గుణ 
గాహి యగున్నీ లాఖ్యను 

దాహృతు( డీ భూపరమణి నరయుము రమణీ | 


కుల్యున్‌ శుభగుణగణసా 

కల్యుం గృతమ్మద విషయకల్యున్‌ ధృతనై 
ర్మల్యున్‌ సురపతితుల్యున్‌ 

శల్యుం గను మహితహృద యశ ల్యుం దన్వీ 


178 


(౮౭౬ 


(ల అఆ 


౧౮౯ 


౧౯౧౦ 


౧౯ (6) 


174 


గీ 


కం 


గీ॥ 


కం॥ 


గ 


ముకుందవిలాసము 


చారుభూరి కియా ఢ్యు, బాంచాలు( జూడు 
నవ్య మాధుర్యశాలి( బౌండకుని. గనుము 
సంగతఫలాతివిబుధు( గాళింగు నరయు 
శివచం్యతు( గాకీశు నీక్షించు మబల | 


ఆరయుము కమలాంశభవా 

పరమ” భీరగతి సింధుపతి( గురుభూతిన్‌ 
మజియును థర(గల రాజుల 

గరిమలు గను సహజభావకలనన్‌ లలనా ! 


కురుకులులు భూ5ముఖుులు 

గరిమం గను వీరి భరతఖండ విభు .డీ 
గురుమతి యని కురుపతి సో 
దరయుతునిగ(జూపి శుకము తరుణికి ననియెన్‌. 


హ స్తిపురభ ర యీతండు నిస్తులమగు 
నిసుల పశ స్తీ నెస(గు నో సింహామధ్య 
భోగి కెతను( డత్యంతభోగి మజీయు 
బాగుగా. జూడు మీ వేని బరి వేణి ! 


అని వీర లాదియగు న 


. జనపాలుర( దెలిపి వారి సొభ్యాదులు బే 


ర్కొ-ననూజకున్న సతి గని 


చని కుక మనల నొక నృపతి సభ. గనీ యచటనీ్‌ 


ఎకశతసంఖ్య గల యదువృష్షిభోజ 


మధుదళార్ద్హాదివంశసంభవుల . జెప్పి 


(౧౯.౨ 


M౯ 8 


(౯౪ 


C౯౫ 


౧౯ ౬ 


తృతీయాశ్వాసము 175 


యవల బలకృత వర్మసాత్యకుల నెన్ని 
యంతట శుకంబు హరిం జూపి యతివ కనియె. ౧౯౭ 


కలితసుధాంశురేఖాచా3 చక్యంబు 
నుదురుగా( గొనని నెన్నుదురువాని 
శ రదరవింద సుందరదళ ంబులకన్న 
దళతళాయి- చు నేతములవాని( 
గళ లీను హరినీలఫలకమ్ము ల హసించు 
తళుకెకు_ చెక్కుటద్దములవాని 
మరుకొల్వకూటంబుమాడి విసృమై మ 
వోన్నతశ్రీ( బొల్బు నురమువాని 
హార కేయూర మంజీరచారుక టక 
మకుటకుండలనిగనిగల్‌ మలయువాని( 
(టబీయగుణసహిమ్లు యాదవాన్యయచరిమ్ల( 
గృము రోచిమ్ల గనుము రాకేందువదన ! ౧౯౮ 


కం॥ అనుచుం జెప్పియు( జెపక 


కం౦0॥ 


వ 


మునుపే హరి. గనందలంచు ముదితయు ముదితం 
గనందల(చు హరియు నిరువురి 
నెనరులు నెకీభవించి నెమ్మది పొదలన్‌. ౧౯౯ 


ఇరువురు నిరువురి చూడు్కుుల.( 

జురచుర( గన రాగకిఇల( జూపు ళరములన్‌ 

మరు( డెంత భావవేదియొ 

హరిహరి యెద గా(డనేసె హరినిం దరుణిన్‌. ౨౦౦ 


అంత ౨౦౧ 


176 
గీ। 


కరి! 


కం॥ 


రర 


ముకుంద విలాసము 


మహి విరాజరాజమధ్యంబునను హేమ 

దీ పవాసు వాసుదేవు(€ గాం 

నెజీగె నంత నంతరితగా(గ విస్పూ ర్తి 

హితపుకైక కెకయెందతనయ. ౨౦_౨ 


మును (గోర్కిగన్న చూడ్కులు 

కను(జూడ్కు-లకన్న హృద్వికాసము హృదయం 

బునకన్న మున్న భావము 

జని శెధిం గలయందివురు సతి కవ్వేళన్‌. ౨౦౩ 


కీరము సెప్పిన మాటలు 

శ్రీరమణుం జూచు తనదు చి త్రముతేటల్‌ 

మాజాకులె త్ర న త్రటీ 

మారాకుల యగుచు మగువ మదిలో ననియెన్‌. | ౨౦౪ 


ఇతని యాకృతి కెల్ల నెనగాక చం[దుండు 
నెమ్మోము తీరుగా నిలువ(టోలు 
నితని లోచనముల కెనగాక పద్మముల్‌ 
పదముల రేఖలై. యొదుగ (టోలు 
నితని దాన పౌఢి కెనగాక కల్పళా 
ఖలు కరంబులరీతి మెల(గ(బోలు 
నితని ధై ర్యంబున కెనగాక హెమా।|ది 
దరి తా నురఃస్పూ ర్తి దనర (బోలు 
నొర ! శృంగారరసములో సౌరు దీసి 
నేర్ప్చున నొనర్ప(ోలు నీనేత ధాత 
లేక యేతాదృళవిలాసలీల గమనె 
దానవారాతి మానినీసూనహేతి. . ౨౦౫ 


తృ స్తీ యా థా సము 177 
వ॥ ఆదియునుంగాక ౨౦౬ 


స్రీ! ఈ రమేళు సురంబు గోరాడవలవదె 

బటువుపాలి డ్డ నిబ్బరము మాన్న 

సీ విభానిధికి. గెమ్మోవి విందొనరింప 
వలవదే మదిలోని వాంఛ మాన 

సీ మనోహరుని మో మీక్షింపవలవదే 
తివురుకన్నుల తరితీపు మాన్ఫ 

సీ శభాకారు మే నెనయ(గావలవదే 
మసలు (పాయంపుముమ్మరము మాన్న 


రతుల( దేలంగవలదె యీ చతుర చర్యు( 

గలసి చొక్కు_చు( జొక్కిచి కళల మించి 

మనసుకన్నును దనియ(గా ననుచు( దల(చ 

వనిత హరిమీద( గడలేని వలపు బూని. ౨౦౭ 


కం! వినమో కనమో గుణబల 
ధనమోదాన్వితుల నృపతితనయుల వనితా 
జనమోహనకరు(తగు నీ 
- వనజోదరు. బోల(గలరె వారెవ్వారున్‌ = ౨౦౮ 


'ఉ॥ కన్నులు పద్మప్యతరుచి గాంచు భళీ: నగుమోము చందమా 
పున్నమ చందమామ పొరపొచ్చెము లెంచు భుజంబులా సిరుల్‌ 
చెన్నగు కల్పళాఖల హసించు భుజాంతరమా రమాభవుం 
డున్న హజారపుంజెలువు నొచ్చెములుంచుం, ద్‌ శొరికిన్‌, ౨౦౯ 


ఉ॥ వచ్చినవాడు మాధవు( డవశ్యము నేనాన్లరిరచు క భాగ్యముల్‌ 
హెచ్చుగదమ్మ కోరుకొని యీ తా J eae 
(12) 


178 


కం॥ 


కం॥ 


5 


చ 


వ॥ 


504 


ముకుందవిలాసము 


నిచ్చకు వచ్చినట్టు సుఖియిలచగ. గల్లె( గదమ్మ మున్న నే 
నిచ్చినదాన నా హృదయ మిచ్చక మానక దానవారికిన్‌, ౨౧౦ 


అవురా హరి నన్నేలిన 

దవురా సౌఖ్యముల నొకట( దక్కువ లేకం 

జివురాకుక టారిదొర 

న్నవురా వివరింప శౌరి నవురా యనుచున్‌. ౨౧౧ 


ఇటు లా కుటిలాలక యట 
నిటలాంబకమి|తు వికచనీరజనే తుం 


బటులాలసమటనావళ 
చటులాశయ యగుచు వినుతి సలుపుచు మణియున్‌, ౨౧౨ 


మును హరి( గాంచి సిగునను మో మరవాంచి (భ్రమించి కేర్కొనం 
దన కుచమధ్యహార మణిదర్పణసీమ రమేశురూపముం 

గని తనివారగా నిత(డకా విభు(ండంచు(6 దలంచునంతలో ( 

జని చెలు లామె కోరుకొనుసెగ( గనుంగొని తేరు డించినన్‌, ౨౧౩ 


ఓఒసపణి గద్బిగుబ్బగవయుబ్బున( గౌ నసియాడ( [గొమ్ముడిం 

దుసికి పిటుందు పై సరులు తుంపెసలాడ దిరాన సిగ్గుతో 
ముసీముసినవ్వు మోముపయి ముచ్చటలాడ రవఎదె మోతతో 
గుసగుసలాడ నంచగమి గూడ. జనెం జెలి శౌరిమోలకున్‌. ౨౧౪ 


ఇటు చని ౨౧౫ 
he) 


మిసమిసమను సిరు లెస(గెడీ 
కిసలయవినరము హసించుకేలన్‌ సకి య 


5౦0॥ 


కం! 


కం॥ 


కం॥ 


తృతీయాళ్యాసి ము 


య్యసమళరు( గన్న సామికి( 
గుసుమముల సరమ్ము నజఖత.( గూజీచి యంతన్‌, 


దిగ్గున మలి పెనంగొను 

సిగున రథ మెక్కి. చనియె( జిలినగరికిగా 
నగ్గజగామిని మెసిరి 

నిగ్గులగల సృపులమనము నెరనెర బెట్టన్‌ . 


మాయలు వన్నె గదా నె, 

డీ యాదవు( డనుచు( గనలి నృపతులలో నా 
నాయోధనాథు లయ్యెడ 

నాయోధనబుద్ధి. గదిని రయ్యదువీరున్‌. 


ఇది నృపధర్మము దానే 

ముదితయు( గోరుకొనె హరియు ముఖ్యుం డనుచుం 
గదలిరి కొందయి కొందయు 

గదిసి రనిం గనలు నిగుడ6గ హరితోడన్‌. 


తరతవువృత్తియు (€ దెలియక 

ధర. దమవృ త్రియె విశేషతరమను మతిచే 
నురగధ్వజు డురువడిగా 

గరుడధ్వజు( దాక యోధగణములతోడన్‌ 


. గీః అటుల హరిమీద( గురువిభు. డడర మగధ 


పౌండకకళింగ కాశికాపతులు మతి యు( 
దోడుపడునట్టి రాజులు తోడ నడచి 
రాతటణీ గజొశరథబట వాత మడరె, 


17 


౨0౧౬ 


=౨ (ఎత 


అ ౦౧౮ 


అకిరా క్‌ 


వు 


అలి ఎలి (0) 


180 ముకుందవిలాసము 


కం॥ మజీయును శస్తా9స్రగదా 
శరముఖబహుసాధనముల( జ కధరుం డి 
ట్రురువడి( బొదివిన (భ్రుకుటి 
స్పరణ నొకించుక సరోషపూ ర్తి నతండున్‌. . ౨౨౨౨ 


కం॥ తన రథమున సంతర్గ్లన 
జనపతి సారథి నొనర్చి సాహాయ్యముగా 
నని యదుకేకయు లడరిన 
వనజావు(డు వారివారి వారించి వెసన్‌, ౨౨౩ 


కం॥ ఆ యదుపతి మిరెవటికి( 
టోయెదరని కదిసి త|ద్రేపు వాతంబుం 
జేయమ్ముల. గాయంబుల 
గాయమ్ము లొనర్చి. జెదరగా నుమ్మలికన్‌. ౨౨౪ 


కం॥ హరి యీరీతి నొనర్చిన 
కర మరుదుగ వారి వివిధఘనబల మెల్టన్‌ 
మరుదాశయు హరి€ దాకెను 
హరిదావృతినంత నాత( డతిరయ మొలయన్‌, ౨౨౫ 


కం॥ కోపమ్మున( జాపమ్మున 
_ రోప మ్మొన(గూర్చి వాని రూపజచి రణా 
టోపమ్మున హరి వారల 
చాపమ్ములు దునిమి విరథశసు)ల( జేయన్‌ , ౨౨౬ 


వ! 


ఇట్లు నిస్సాధనులై న యోధజనులం దలకడచి యురవణించిన భట 
[పపంచంబు ఘటీపంచకంబునం బటాపంచలగుటం గాంచి కాంచన 


తృతీయాక్యాసము 181 


పటుండు పంచజనోత్కటుండగుచుం బాంచజన్యారావంబు గావించె 
నయ్యిడ. ౨౨౨౭ 


-0॥ వైరులు మఠటీయుం బురికొని 
తారందయి పొదువ( దివుర దామోదరునిన్‌ 
వీరలతో నేమని యదు 
ఏరుండొక చిత్రసమర విరచనబుద్ధిన్‌ . ౨౨౮ 


కం॥ నోవక పోవకయుండ(గ 
జీవకళల్‌ నిలివి విగతచేమ్షుల. జేయన్‌ 
భావించి యరుల హరియు( గృ 
పావనధి నిజాయుధముల( బనిచిన నవియున్‌. ౨౨౯ 


సీ॥ చక్ర మందరి కన్నిచకంబులై చుట్టి 
యున్న చోట( జలింపకుండ( జేయ 
శంఖంబు బహుమం॥(త్రళ బ్లాళి( దనయంద( 
గమిచి నిశ్శ బంబుగా నొనర్ప 
కార్హంబు శసా9స్రళశరధనుర్ము ఖముల 
౧ 


జత తనలో నుపనంహరింప 
గదగదాముసల ముద్గ క పరిఘాదుల( 
దనచేతనె తిరోహితములగోయ 


నందకము సైంధవధ్వజస్యంద నాది 

బంధనము లూడ్సి సడలింప ఐవరమునను. 

జేయునది లేక రిపులు నిశ్చేష్ష నిలువ 

నంద జా శ్చర్యపడజే సె నచ్యుతుండు, ౨30౦ 


182 


కం 


కం॥ 


వ। 


౭ 


కం॥ 


ముకుందవిలాసము 


ఆ వేళల సంతర్దన 

భూవిభు( డా హరిశరాసభూరివిలాస 

పావీణ్యమునకు మెచ్చుచు 

భావమరందిపడ(జూచె బావమజఆందిన్‌. ౨౩౧ 


ఆంతట హరి సంతర్హను( 

డెంతయు వేడుకొన ఐంధుహిత మరిధరణీ 

కాంతుల విడిచె ధరాభర 

మంతయు. దుదవారికతన నణిచెటివా(డై , ౨౩.౨ 


ఇవ్విధ-బున ౨౩౩ 


విమ ఖభావంబున( గమిచి విదర్భుల 
నల విదేహుల విదెహులనొనర్చి 
సుతిఘటించిన మాగధుల మాగధుల (జేసి 
పాండ్యుల దాషీణ్య పటిమ గాది 
పెర్చి పౌండకులను(బీల్చి పివ్పిరచించి 
మత్స్యరాజివిసారమతి గణించి 
మొగి నంగవిభులందు( దగరమ |గహియించి 
పొదివి కాళింగుని, బుచ్చంజేసి 


సహిపుళిందుల(6 గాననచరులజేసి 

రహి( గుళింగుల నిజపక్ష్షరతులజేసి 

భీమయు కి నజాతారిధాము(డగుచు 

మాధవుం డటు విజయసంపద వపాొంచె ౨౩౪ 


ఆంగభవుల తనయు[గత 


. కంగభవుల గారవించి యంతట మణియున్‌ 


కం౦॥ 


Au 


కం॥ 


"కఈకం0॥ 


జో 


తృతీయాశ్వాసము 


సంగరహితులగువారల 
సంగరహితులుగ( గలంచె: జకధరు6 డనిన్‌, 


మత్సరము విడి వచ్చిన 

మత్సర ణి భజించువారి మన్నన గనుచున్‌ 
వత్సగతుల. దను డాసిన 

వత్సతతుల( [బోచె భ కవత్సలు( డంతన్‌, 


౩ కయీభ ర్రయగునట్టి లోకభ ర 
యాజి బూనిచె నమరవీరారిజయము 
కైకయీఖభ ర్తయగునట్టి లోకభ ర 
యాజి( బూన్సడె యమరవీరారి జయము, 


ఆ రాజీవాకుని దయ 

నౌరా జీవావశిమలె నెల వులకున్‌ 
ఘోరాజిపరాజితులె 

యా రాజతనూజు లరిగి రంతట నిచటన్‌, 


కేకయపతి నిజతనుజకు 
శ్రీక ల్యాణో త్స వమ్ము జేయుటకు హరిం 
దోకొని బంధులతో. జని 
లోకోన్నతలగ్న మునను లోకంబెన్నన్‌, 


పురముసిరి మెజయ శుభపరి 


కర మాదరమున ఘటించి కరము నయమునం' 


బరిణయమునకగు విభవాం 
రురసరణిన్‌ హరిని, బెండ్లి కొడుకుం జేయనీ్‌ , 


188 


ఎ౨ిరిడ 


౨8౭ 


Il Re 


84 


కం॥ 


క 011 


501 


కం॥ 


Pra 


ముకుందవిలాసము 


హరిణవిలోచన లయ్యెడ ( 
జరణమ్ముల వినమదమర సముదయమునదె 


శిరసంటిన నెర పంటకు 


శిరసంటిరి ము తియముల సేసలు సెల(గన్‌. 


మజ్జనమాడెను శౌరి న 
మజ్జనతాపాపహారి మంగళ విధులన్‌ 
లజ్ఞావతీక రాబ్దమి 

శజ్ఞాతిసుగంధ గంధిలజలంబుల చెన్‌. 


హేమాంబరు(డట నవ్య 

శతామాంబరధారి యగుచు6 జపలాంచితమౌ 
శ్వా మాంబుదమన భూషా 

సోమంబుల నలరి పెండి సొంపలరారెన్‌, 


ఆ సమయంబుల సకలవి 
లాసమయంబులగు నిత్యలాలిత్యశుభో 
ల్లాసంబుల( గల్యాణా 


వాసంబుల భద ౩ దువలు సవరింపన్‌. 


సతికిని శిరనంచె( జం దరె ఖాళశిక 
యోరుక సస్నేహయోగకలనం( 
గమలాంశజకు( జేసి రమృతాభి షేకంబు 
హేమకుంథభంబుల నిభగమనలు 
సరసాంబరన్సూ రి చంచలాక్షు లొసంగి 
రెంతయే సీలాభకుంతలకును( 
గనకాంగి కంగరాగములు గావించిరి 
కాశ్మీర లాక్షాది గంధరచన 


ఎవ ఆ_౨ 


౨ 


క 01 


కం॥ 


క 0॥ 


తృతీయాక్వాసము 


లక్షణోన్నతి బహువిధాలంకృతులను 
నేర్పణించిరి శుభసదాకృతికి సుదతి 
కాలతాంగి విరుల€ బూన్న్చి రంచితాకు 
లగరుధూపంబు లెసగె నమయ్యచలకుచకు, 


ఈ రీతి నచటివారా 
నారీతిలకము నొనర్చిన వధూవరులుం 
జేర(గ వివాహవేదిక 
వారక శోభనవి శేషవాద్యము లోల సెన్‌. 


ఆలో. జనవున హరితో 

నాలోచనసేసి కీర మాలోలవినీ 
లాలోకనానుమతిచే 

నాలోకంబునకు మజియు నరిగి రయమునన్‌. 


శౌరికి. గేకయరాజకు 

మారికి. బరిణయ మటంచు మదిరాదెలుపన్‌ 
(క్రీరమణికీర మణి గని 

యా రమణి నిజాంశజాత యని |వియమెస(గన్‌, 


చిలుకపల్కు_లు గేశిసేయక శ్రీదేవి 
మగనితో( జెప్పిన మజియు హరియు 
భార్యమాటంతయు బంగారుగా నెంచి 
పామగర్భునితోడ నెలుక సేయ, 
దన రాణికి నజుండు వినిపింప నావాణి 
యా వాణి ననుర క్రి ననుకరింప 
హరివిధుల్‌ గుణయు క్రి హరునకు. దెల్ప నా 
త(డు సర్వమంగళాదరణ దెలియ 


185 


౨కి 


186 


ముకుందవిలాసము 


నంత హరి యిందు నేనుందు నందు మీరు 
రమణ(6 బరిణయ మొనరించి రమ్మటన్న 
నెమ్మనంబున( బమ్మిన సమ్మదమున 


భవ్యమతి నియ్యకొనె. బద్మభవుండు భవుడు. 


An వేడ, దమవెంట నంటి యా విబుధవిబుధ 


కం॥ 


కాంతులు సకాంతులుగ రాగ ఘనసురాగ 
భూరికల్యాణసానులవారి మీటి 
శౌరికల్యాణదర్శనేచ్చలను జేరి, 


వాణీశుండు శచీకుక 

పాణీశుం డాదిగా(గ వచ్చిరి కల గీ 
ర్వాణీకులెల్ల మును శ 

ర్యాణీశులు నడువ హరివివాహము( జూడన్‌, 


కం॥| హారీ వారి నెదుర్కొని రా. 


కం॥ 


చ। 


బఐరివారముతోడ నంత. బరిణయవేళన్‌ 
సురవారనటుల నటనలు 
మురవారభటుల్‌ సెలంగె మురవె రికడన్‌. 


హరిహరి ముఖసుర ల తటి 
హరిహరిణాకీవిలాస మరయు మనీవన్‌ 
సిరిమించు సూనవారిం 

గురియించిరి దానవారి( గురియించి వెసన్‌, 


తనకడ కిట్లు వచ్చిన విధాతను మాధిపతిన్‌ శచీపతిన్‌ 
ఘనతనయస్థితిన్‌ హితవికాసగతిం దనకన్న నున్నతిం 
గని విడుదుల్‌ ఘటించె యదుకాంతు(డు నె జవివాహ వెఖరుల్‌ 


ఇకో రక్‌" 


ఆం) నే 0 


లీ (0 


అల) 2.౨ 


౨౫483 


గొనకొన నంత( గేకయుండు కూకుద వై ఖరి( జేరి యచ్చటన, 22¢ 


తృతీయాశ్వాసము 157 


సీ! మేదిని కెనయెన వేదిక6 గావించి 


కం॥॥ 


కం! 


కం॥ 


దివికి దీవెన పందిలి ఘటించి 
బ్రహ్మాండ సమమెన పశళ్లిరం టొనరించి 

సూర్య చందుఈ వటి జ్యోతులుంచి 
తెలిదీవిసరిపదస్థలపాత సవరించి 

కనకా[దికెన వీ న్రిక్షల నమర్చి 
శరద్యభములచాలు దొరయు నుల్లెడ యెత్తి 

తెరలు మాయకు సాటి తెర యొనర్చి 


యాది శ్ష్మీమహాదెవి హరి కొసంగు 

క్షీరజలధీం|దు( డన(టోలి కేకయేం|దు( 

డాత్మనందన హరి కిచ్చునవసరమున 

నఖిలక ల్యాణ వసువు ఆఅలవరించె, ౨ ౫౫ 


వరునెదుట దంతకన్యా 

వరణం బొనరించి మంచి వె భవమెస(గం 

దెర గట్టించిరి హరి మది 

తెఅి (గల్ల్‌దొ మతియు మరు(డు తీవర పెట్టన్‌. ౨౫౬ 


తాటవం గని తర యించుక 

తెరవం గని భమయు మెలు(గుతెజ(గో యనుచున్‌ 
మురవారణుండు మదిలో. 

దిరువాత మనోజు(డట్లు తరువానంగన్‌, ౨౫౭ 


మనసూన( దెలియనై తిన్‌ 
నను సూనశరంబు గూర్చునా( డీ వనజా 
నన యంచు నెందు హరియా 


_ ననయిందున్‌ విలుతునంగననయించు (జెలిన్‌, ౨౫౮ 


188 


కం॥ 


కం॥ 


చ 


వ 


ముకుందవిలాసము 


చెలీ శృంగారరసాంబుధి 

నలముచు నోలాడ(దివురు హారి చూడ్కులకుం 

గలశ ములయ్యుం గుచములు 

పొలుపుగ నాధారగతులు భుజలతలయ్యెన్‌. ౨౫౯ 


ఆయుగురి6 జెలుల నేలితి 

వారొకరి రీతివారె వారక యనుచున్‌ 

మారుగురు( డెంచు నాచెలి 

యాఖుగురియగాయగ మతి ననంతవిభూతిన్‌ . ౨౬౦ 


అవ్విధి. దల(చుచు మాధవు( 

డవ్వాంఛోర్మీవశాశయనితి సతివౌ 

నవ్యళు లూరులు నెంచుచు 

నువ్విశులూరుచు వనించె నొగి నమెళన్‌, ౨౬౧ 


కన నపు డాభిముఖ్యగతి( గాంతకుచాంతరహరమధ్యవే 


_ ష్షనమణిదర్పణంబునను శౌరి గనంబడ( బొల్బె నెంతయే( 


దనదు సురఃస్థలిన హరియు( దామరసాక్షి భకింప దీటుగా, 
దనదు నురఃస్థలిం జెలియు( దామరసాక్షి భరించెనో యనన్‌, ౨౬.౨ 


అంత నవ్విధంబున నవ్వధూవరులు పరస్పర పేమంబులం 
[బమోదించున వనరంబున. ౨౬.౩ 


తరుణమ్ములై న మురహరు 

చరణమ్ములు గడిగి పుణ్యజలముల( గనకా 

భరణమ్ము లచే. గన్యా 

భరణమ్ము నలంకరించి భవ్యస్పృరణన్‌,. ౨౬9 


క0॥ 


క 0॥ 


Gi 


కం॥ 


[పేమమున దృష్షకేతు 
శా మండ లభ ర్త హరిసమర్చణబుద్ధిన్‌ 
దామోదరునకు( |దిజగ 


ద్దామోదరునకు నొసంగ తనయన సనయన్‌. 


మంగళసూ[తము చెలికి [భ 
మంగళమున, గరి చతురిమంగలిగి పత 
త్పుంగవకేతను( డజుడుం 
బుంగవకేతను(డు వేలుపుంగవ లెన్నన్‌. 


అంగన లయ్యెడ సౌంపొల 

యం గనం బాడి రల రఘుకులాధీశ్వరసి 
తాంగన లపూర్వుపరిణయ 

మంగళ గీతికలు సర్యమంగళతోడన్‌. 


ఆ తటి భ|దయున్‌ హరియు నాత్మ( బరసృర సమ్మదంబులుం 
బొత్తులొనర్చుచుండ మునుమున్నుగ నాండొరుమీజి దోయిలె 
తలెతి యిరుంగడం జెలువ లె తీన పాతల నించినించి వే 


189 


2౨2౬. 


EE 


i 0 = 


ము తెపు((బాలు వోసిరి సమున్నతి నొండొరు మౌళిసీమలన్‌. ౨౬౮ 


సర సిజరాగములయ్యున్‌ 

సరసిజముభి రాగకాంతి సుబంధమునన్‌ 
హరి నీలనిచయమయ్యెన్‌ 
హరినీలరుచి.పస క్రి నమ్మా క్తికముల్‌. 


[తిపదంబులబే నురలను 
విపదంబుధి( దేల్చినట్లి విషనిచే స 
టి "౫ 


తక్‌ 


కం॥ 


కం 


గీ! 


గీ 


ఈతను 


ముకుంద ఏలాసము 


పపదంబులు మెట్టించిరి 


సువదంబుగ నటవశివ్షసుదతిం గనియెన్‌. 


నాలుగుడినాలు విపజ 
నాలు విధానాలు భోజనాలును మేలిన్‌ 
(వేలిమి గలుగ(గ ముదముల 


[వేలి మిగుల నవల నాగ|వెలి మెరింపన్‌ , 


పె(దలిరులొత్తుక రుణుల 
బె దలి మొక్కి ౦ప నాక బలి దిర్చినపె 
నై దవదినమున మావలి 


నై దువ గమ్మనుచు( బలికి రాదిమదేవుల్‌. 


రివికములు విడిచి కాంచన 
శిదిశారోహణ మొనర్పంటజేసి హొయలుగా 


నబలాబలానుజులతో 


న బలారిపురంబు మెరవణం బొనరింబెన్‌. 


అంత( గకయమహిభ ర హరి కసంఖ్య 

లరణము లొసంగి నే డయునట్టి పూర్వ 
భాగ్య మద్భుతమని శౌరి. (బణుతిసేిసి 

యాత్మలో నమస్కార మాచరించె 


అపుడు బువ్వంబు లఎరించి యలపరించి 
ముఖ్యులకును యధోచితములు ఘటించి 
కైకయవిభుండు మణియు లోకె క విభుల 
భూరివిభుల సభ క్రిగా( బూజ సేసె 


౨౭౦ 


౨౭౪ 


ఆనీ 2 ౫ 


తృతీయాక్వాసము 191 


కం॥ హరి భ|దాన్వితు(డై నం 
బర మేళ విరించిముఖులు భృదాన్వితులై 
యరిగిరి గిరివై రియ జనె( 
ఐరివారముతోడ విశదభ దాన్వితు(డై. ౨౭౬ 


కం॥ ఆ విభుండు బంధుకోటికి. 
గావించిన విభవమెన్న (గా శక్యంబే 
యా విద్వత్క విముఖసం 
భావనల యన్న శక్యపడకుండంగన్‌, ౨౭౭ 


గీ॥ ఆంత వసుదేవు(డాదియొ యాదవులకు 
విందులును వీడుకోలును వింతవింత 
పియములును జేసి పనిచె( గేకయవిభుండు ' 
ముదిత (శుతకీ ర్రియును దాను విదితకీ ర్రి. ౨౭౮ 


కం॥ హరి మొక్క (దల(ప నవ్విభు 
కర మొక్కట, బట్టి యెత్తి కౌగిటనీడి యీ 
ధరం బోవ నవతరించిన 
పర మేశు(డవీవు నీకు భక్తు(డ సుమ్మీ ! ౨౭౯ 


వ॥ ఆని _పియంబు నెప్పి యితోధికశుభంబులు మీక సులభంబు లగునని 
వచియించి వేంచేయుండని పంచళరగురుంబంచి యా గుణాంబురాః 
తలవాంచియున్న కూతుం గాంచి (మొక్కినం దీవించి | పేమరసాతి 
శయంబు హృదయంబున నిమిడించి యూఆడించి శిరంబు మూర్కొని 
మాయమ్మ పోయిరమ్మని పలికెనంతట, ౨౮౧ 


కం॥ తనకు మణి (మొక్కి నిలిచిన 
తనయ దయం గౌగిలించి తల మూర్కొని త 


192 


చ| 


= 


ముకుంద వీలాసమేొ 


జనని రేడు దీనముఖియై 
కనుగవ నెనరొలుక( బలికె గదదగళయె, ౨౨౮౧ 


కనినది మాతమే యొకటిగాదు సుమి విననాటనుండియున్‌ 

నెనరు వహించి పెంచి మతి నేణిపి విద్యలు సెప్పి యెప్పుడున్‌ 

నిను నెడంాయకున్నయది నీదు [పయాణము విన్నవిన్ననై 

కని పదమూదకుండు చిలుకంగని చెప్పగదమ్మ కొమ్మరో : ౨౮౨ 


కం॥ ఇటులుందు రమ్మ పొమ్మని 


చిటిచిటినెచ్చెలు లతోడ ( జెప్ప(గదమ్మా 
తటుకుననె తోడి తెతుము 
కుటిలాలక కొడుకు నతుకొని రావన్మూ | ౨౮౩ 


మెనమామ యటంచు మీజక మా యన్న 
వసుదేవునెడ( బీతి వదలకమ్మ 
మేనత్త యని మందెమేళంబు సేయక 
దెవకిమాటలో( దిరుగుమమ్మ 
మేనబావని మేర మానియుండక బుద్ధి 
బలదేవునెడ భకి మెల(గుమమ్మ 
తోటివారని కొంచెపాటుగా( జూడక 
సవతులతో మతి సలుపుమమ్మ 


శౌరిమేనరికంబని చసవు గనక 

విభుని దేవ్సునింగాం భావింపుమమ్మ 

యు భయవంశంబులకు గుణోద్యు కియు క 

పూ ర్తిందేవమ్మ మాయమ్మ పోయి రమ్మ,  శి౮ాణ 


వ॥ 


కం॥ 


కం 


కం॥ 


చ 


తృతీయాళ్వాసము 198 


అని బుజ్జగించి వెంటం 

దనయు నియోగించి జనని తగనంవించన్‌ 

వనజాతీయు వనజాక్షుండు 

సని రా ద్వారకకు బంధుజనములతోడన్‌. ౨౮౫ 


-ఇట్టు చని పరిణయోచితాలంకారవతియగు ద్వారవతిం (బవేళించి' 


యందు, ౨0౮౬ 


తల్లి యు. దండియు మొదలుగ'. 
దెలముగా గురుజనంబు డీవించంగా 
నిల్లాం[డ నాదరింపుచు 
య 
నిల్హాలుం దాను నెస(గ సీళ్వరు( డంతన్‌. ౨౮౭ 


ఆ రాత్రి కోభనంబని 
యారా|తి దినములు మంచివని బుధులన(గా 
నార్యాతివిధంబులుగా 


నార్మాతిక లెత హరియ నభిహితలీలన్‌. ౨౮౮ 


అత్తరువుల జిత్తరువుల( 

[గొ త్తహరువులొలయు కేశికూటగృహములో 

న త్తమిన త్తమిబొత్తమి 

చిత్తజగురు (డౌట మదిని6 జి త్తరువుజు( డొదవన్‌. ౨౮౯ 


చికిలికడాని జీనిపని చి తరుపు త్తడులూడి కెంపుఫొం 

దికలిడమాని కెంపునునుదెట్టుల పట్టైలు పట్టుపవైయుం 
జెకడపుగోళ్ళమెప్పుజిగి చిప్పిలుచప్పర మొప్పు శయ్యయం 

దొకట ననంతభోగగతి నాంద(గ నందు ముకుందు(డున్నెనడన్‌ .౨౯౦ 


(3) 


194 


రం 


శ క 


ముకు ందవిలాసము 


పతికి విడెమిచ్చి వతుర మ్మతివ యనుచు 

ఫౌల(తు లా యించుటోణిని బుజ్జగించి 

కొన్నిచిన్నాల వగ గుసగుసలు దెలిపి 

కోరి హరియున్న యెడకు( దోడ్కొనుచు నరిగి. ౨౯౧ 


ఒక రొకరొకపని నెపముల 

సకియ లరుగ రత్నభిత్రిసక్తి నిజకళల్‌ 

సకులె యని యుండు చెలివ 

డ్కకు( గోర్కులు మీటి శౌరి గను(గొన నింతిన్‌, ౨ ౯౨ 


కలికిమిటారి చిక్కని చొకాటపు గుబ్బ 
లెదకు నాటకమున్న నెదకునాట 
మగువ విసాశిసోయగపు( దీయనిమోవి 
రుచులనందకమున్న రుచులనంద 
చెలువ మెల్క_ళలూరు మొలక నవ్వుల మోము 
ముద్దు జూపకమున్న ముద్దుజూప 
వెలది చిల్కుటొ యారివలపువాళ్తూపులు 
కలిక్రియ్యక మున్నగలియిక్రీయ 6 


దమి( బెనుచ( జూచి చెలువు( డాతరుణి( దిగిచి 

(కుచ్చి కౌగిటంజేర్ప నా కొల(దులెంచ( : 

ఐరవశంబుల( దము(దామె యెజు(గరై రి 

యొరులెటుల (దెల్వ నవ్వధూవరుల సుఖము, =౨డొకి 


రమణు( డిటు పాను. జేర్చిన 

మమతన్‌ [భమతం బడంతి మదిముడి సడలం 

గనుమున( దనంత నంతన్‌ 

బొమముడి రవికెముడి పోకముడియున్‌ సడలెన్‌, వీర ౪ 


తృ త్రీ యా. క్యా సము 
కం॥ ఆ విభుడు గౌగిలించగగ 
మోవెనగ( గళలునంట ముచ్చటెజిజిగెంటో 


నావల సుఖ మింతంతని 
భావింపంగ నేరదయ్యె భామిని యంతన్‌. 


వ॥ ఇవ్విధంబున 


సీ సహజ నిత్యానంద సంధానళ కికాంత 
కాంతసొధాంత రంగంబులందు 
రమ్యధాతు విచితరై వతాచల శృంగ 
శృంగార కళికా గృహములందు 
ఘనతరామోద చందన నఎదనారామ 
రామణీయకకుంజ సీమలందు 
రతిరహస్యవి శేషరచనాభిముఖరత్న 
రత్సా కరద్వీపరాజియందు 


+ దిమదమొపు( గళొాక లావములు సర్పి 
[(భమదలిర్బ నవోఢను (బౌఢంజేసి 
భావరస పేటి శౌరి భృదావధూటి 

మదన సామాజ్యవిభవ సంపదల. దెల్చే 


కం॥ ఆ భ(ద్రతోడ( గృమ(డు 
శోభనవిధి నిటుల శకియు కోభయుసుమనో 
వె భవము దావినా నవి 


నాభావము దెలుప సుఖమునన్‌ వెలయుతథీన్‌, 


కం॥ చను6గొనగవ నలుపెకెను 
గను( గొనంగ( గపోలపాళికల. దెలుపెక్కెన్‌ 


195 


=రిదక్‌ ౫ 


De 


౨బీడా౮ 


196 


వ॥ 


క౦0॥ 


వే॥ 


ముకుందవిలాసము 


మనమున? గడు దల పెక్కె_ను 
మనమున గురుకుచకు గర్భకళ సొల పెక్కాన్‌. 


మించుగ వరదుని దయచే 
కాంబీదేశంబు వృద్ధిగనె నా సతికిన్‌ 
మించుగ వరదుని దయచె, 
గాంచీదేశంబు వృద్ధిగనుటది యరుదె ! 


అంత 


సూనశరగురుని కృప నా 

సూ నశరీరిణికి నొక్క శుభలగ్న మునన్‌ 

సూనశరుం డిత(డో యన 

సూను(డు భదజయు(డన(గ సునయుం డొదవెన్‌, 


ఆ నందను( డంతంతట 

దై నండినబంధుక ల్పిత విధానముచే 

నా నందననందను(డు గడ్డు 
వానందమునంద బుద్ధి నభివృద్ధి గనెన్‌. 


భదాసోదరు. డపుడు ను 

భదాసోదరుండు పనుప( బటుగతి( బురికిన్‌ 
భదాద్యనుగతితో బల 

భదాద్యనుమతిని( జనియె బహుమతి నిటులన్‌. 


అప్పు డప్పు తోత్సవంబున నప్పరుషో త్రము నప్పరమకీర 
సత్రమంబు విచితంబుగా స్టో తంబు గావించె నవ్విధంబున, 


వ 


300 


80౧ 


3ం౦.ఎ. 


303 


౦9౪ 


౩ 9౫ 


తృ తీయా కా సము 197 
వృత్త కందగర్భితసిసము 


సమదభాస్వద్రనుజన్మ భేదనరణా 
ఇ్మై భామినీపాలనాభవా ప్ర 
' వరదముఖ్యామరపారికాంక్షి వినుతి 
పాఏణ్యసౌఖ్య (పదావధాన 
ఘనదయాపాంగయుగాయ గాహితహితా 
జ్ఞాతాభిలామ్నాయ నీతివేది 
శరదనీకాళవికాల నీలరుచిగా 
(తా కేశవా శ్రీవరా మురారి 
యమిత విభవానుభావితశమవిలసిత 
ధీరవ రి సలలితకీ ర్తి పమహిత 
సక లభువనచయ విమలసవితృహృదయ 
విహరి విశ్వమయ హరి పవ్నితమూరి. 80౬ 


గర్భమ లభ వృత్తము 


మదభాస్వద్రనుజన్మ భేదనరణా ఇ్మాభామినీ పాలనా 
రదముఖ్యామరపారికాంక్షి వినుతి |పావీణ్య సొఖ్యపదా 
సదయాపాంగయుగాయగాహితహితా జ్ఞాతాఖిలామ్నాయని 
రదనీకాశవిళాలనీలరుచిగా తా కేశవా శ్రీవరా ! ౩09 


గర్భక౦దము 


ఆమితవిభవానుభావిత 
శమవిలసితధిరవర్తి సలలితకీర్తి 


198 ముకుందవిలాసము 


[ప్రమహితసకలభువనచయ 
విమలసవితృహృదయ విహఠి విశ్వమయహరీ | 80౮ 


ద్విపద చౌపదిలాలి శోభాన మంగళహారతి సువ్వాల ధవళాది 
వివిధ భేదససము 


శ్రీరంజితాకార శృంగారపూర వీ 
రారిసంవోర విద్యావిహార 
కారుణ్య విసార కాంతి పసారసా 
ర|పియోదార కాంతి పచార 
దీనార్థిమందార ధీర పకార దా 
నావనోద్దార ధ ర్మైకహార 
మానాఢ్యహంవీర మాన్యసంచర గా 
నామృతాసారగణ్యాధికార 


చారుకాంచనవాసన చంచద్విలాస 
సారసాంచితహాస శశ్వద్వికాస 
వారిదాకృతిభాస భవ్యస్వదాస 


సీరిసంగతవాస శ్రీశ్రీనివాస : 80౯ 


వాద భమకందము 


మారసమరామసరమా 

సారావనరసవిభావి సరనవరాస్తా 

హారి యరిధారియరివో 

భార తజయద పర ధీభ వదయజతరభా | 8౧౦ 


తృతీయాశ్వాసము 


నిరోష్ట్య దివిధకందము 


కృష్ణా జయసంరక్షీత 

కృష్టా జరకీఆజతర చయకృతఘనస శ్రీ 
కృష్ణా జయనతహృన్నగ 

కృష్ణా జయనరవహారిహరిధృతగిరికార్తి | 


దితియక ందము 


జయసంరక్షిత కృష్ణా 
జయజలధరచయకృతఘనస శ్రీ కృష్ణా 
జయనతహృన్న గకృష్ణా 

జయనరహరి హరిధృతగిరికార్డీ కృష్ణా ! 


సోష్ట్రకందము 
భూమావామాభవ్య 
[పేమానుభవాభవా వ్ర పృథుభావిభవా 
భౌమాభిగు పభామా 


సోమ వివాహోప్యభావ సుమనోభావ్యా ! 


నిరో స్యసోష్ట్రసంక రము 
ర" 6 


రామా! రావణముఖ్యవి 
రామా | నిర్మలగుణాభిరామా | భ్రీసు 


199 


30౧0 


8౭౧౨న 


30౩3 


200 


ముకుందవిలాసము 


[తొమా కంపిత భార్గవ 
రామా |! కమలాభిజన్యరామా ! రామా! = 3౩౧౪ 


ఆఅపంచ వర్షీయము kl పదగ స్తము 


సరసావంశీసుర వా 

సురవారాశంసిశౌర్యకూరా శరవో 

శర హారిహరిస్యరయా 

స్యరయావహలీల యాస్యవశహా సరసా | 8౧౫ 


శుదపంచవరీయము 
ధి గ 


పద్మాభవదచ్చందా 

పద్మానందానుగతకృషపా బృందపద 

త్పద్యా వ్ర బింబకుందా 

పద్మ జము ఖకంద ధూతబంధ ముకుందా ! 8౧౬ 


అచలజిహాక 


ఆభోగమహీభాగమ 
హాఖభాగమహామహామహాభోగ మహా 
మాభామావహబహుమహి 


మా ' భామావహవిభావమమవృువముఖావా ! 8౧9 


కం॥ 


తృ శ్రీయా కాం సము ల01 
అక్షరద్యయకందము 


మిమ్మేమేమారేమా 
మమ్మాము మథటేమిమర్మమా మమ్మారా 
ముమ్మాయ రమారామా 


| రమ్మరమరమేర మీణి రామ మురారి |! కి౧రా 


సర్వతోభ[ద శ్లోకము 


రమావాససవామార 

మావతారరతావమా 

వాతాదసాసాదతావా 
సరసాననసారస 8౧౯ 


ఈ శ్లోకానకు అర్ధ భూపముగా మ తేభవృ త్రము 
సిరికావాసమధారుణీసహితు (డా శీ|ఘంబ సర్వావతా 
రరతా (పోవు ననున్‌ మరుద్దంసన దర్పఘ్నా యనల్వత్వగ 
మ్య రహిన్‌ మీఅనకార వాచ్య సరసాస్యాంభోజ యంచున్‌ రమా 


వర మిమ్మెంచితి క్లాకరూపముగ' 'ఠేవన్‌ సర్వతోభ్మదలోన్‌. ౩౨౦ 


మంగళ మంగజకృతికిన్‌ 

మంగళ మంగజహరాది మంగశనుతికిన్‌ 

మంగళ మభంగవిహృతికి 

మంగళమీ రంగపతికి మంగళమనుచున్‌, 8౨౧ 


ల0ల్రి 


కం॥ 


కం॥. 


కం॥ 


జ్జ 


ముకుంద విలాసము 


శోభనమే విష్ణునకున్‌ 


శోభనమే భ క్రభవనసుచరిమ్షునకున్‌ 
శోభనమే జిమ్ష నకును 
కోభనమే కృమ్లనకును శోభనమనుచున్‌. 


(శ్రీరమణీపతి నీగతి 

పహోరమణీవితతిరీతి నభినవభాతిం 

గిరమణి సారమనిమతి 

గీరమణీయమగు వినుతి( గీర్తించి తగన్‌. 


అంతట సతికి సుతోదయ 

సంతోషము గాంచి శకము సమ్మద మొదవం 
గాంతామణి నీవును నీ 
కాంతు/డు సుఖముల మెలంగ(గంటి నటంచున్‌, 


హరి యాజ్ఞ గాంచి భదా 

వరవర్ణిని గారవించి వనజభవసభాం 
తరమునకున్‌ ద్వారవతీ 

పురమునకుం జిలుక వచ్చిపోవుచునుండెన్‌. 
ఇవ్విధంబున. 


అంభో జభవవచస్సంభావనాలబ 

విగహుం డాపద్విన్మిగహుండు 
దంభగోరూప విశ్యంభరాభారాప 

హారకుం డ్మాశితోద్ధారకుండు 
జంభారిళా తవాహంభావ సర్వస్వ 

భంజనుం డమ రై కరంజనుండు 


త్‌ 


3.౨౩ 


శి.౨౪ 


క.౨౫ 


చి.౨ ౬ 


తృతీయాళ్వ్యాసము | 208 


సంభూత కార్పణ్య కుంభినీసురభాగ్య 
దాయకుం డిందిరానాయకుండు 
విహిత సితహయరథహయ।| గహణ వహన 
సహనమహనీయతా హేతుశమితవిమత 
శతళత సమీక పరిహృతక్షి తిభరార్థ 
కృతనరస్ఫూర్రి విలనిల్లె (గృష్టమూ ర్తి ౩8౨౭ 


వ॥ ఇట్లు నిరంతరానంత కల్యాణవిలాసవిభవాను భావుండగు నవ్యాసు 
దేవుండు. 8౨౮ . 


ర్త 


పరిజనమ్ములలీల బలసి దెవతలై న 
పనిబూని తనదై న పంపునేయ 
ధర్మంబు నాలుపాదములందు వ ర్తిల్లె( 
_ైజలెల్బ( జల్ప(గా [బతుకుచుండ 
సాత్యకిమొదలై న సకలయాదవకోటి 
యఖి లంబునను దనయాజ్ఞ నడుప 
కవల రకీంప దుష్టుల శీక్షీంప 
విహరింప భూదేవివేడ్మ్శ నంద . 


నలరి భ దాకృతి నెసంగు నాదిలక్ష్మీ 
రుక్మిణీముఖ్యల విధానరూఢి( గొలువ 
నలువ(గన్నయ్య ద్వారకానగరినుండి 
లీల జగ ములనెల్ల ( గాలింపుచుం డె, 8౨౯ 


కం॥ ఈ చ కపాణీపరిణయ 
గోచరజభకందమగు ముకుందవిలాసం 


£04 ముకుందవిలాసము 


బాచ|క వాళ మహియం 
దాచం[దార్క-ంబుగా(గ నభివృద్ధియగున్‌ 880 


కం॥ అని కకముని పలికిన విని 


వనజాకుని భ క్రిపార వళశ్యమువలనన్‌ 
జనకనృపాలకు( డలరెన్‌ 
మనమున నానందవిభవమగ్నత మెజయన్‌. 88౧. 


మః 


సమయస్వికృత పార్ట చిద్విరచ నా సంధాన సంధానయా 

(గిమలీలాపరిక్ష ప్రసేవకనుధీ బృందావబ్బందావన 

[కమసంపాదిత మౌ భాగ శిభిరంగద్వాల గద్యాలర 

మ్యమహాపట్ట ణభిలనాలసదమందామోద దొమోదరా | 38౨ 


కం॥ వారణముఖ నిజయానా 
ధోరణతాముఖ్యదాస్య ధూర్యహ సోమ 
ఇ్యురమణ 1 భరణదక్షా 
శ్రీరమణ కృపకటాక్ష [శితజనరక్షా ! 383 


మంగళమహో (శ్రీ) 


శ్రీధవసదావిబుధ కేవధి నుధాధవళశీలవిధికోభిత యళ శ్రీ 
సాధువన మాధవనుసాధనగదారి దరసాధిత నిరంతర జయశ్రీ 
భూధవనురీనికర బోధకర సాధుతరభూషిత వినిర్మల గుణ ్రీ 
మాధవదయావనధి మందరగిరీందధర మంజుతర మంగళ 


మహాశ్రీ, 999 


కం॥ వరశేశవ దేవాంకిత 

సరణిన్‌ గద్వాల సోమజనపతి భ|దా 

పరిణయ కృతి జేయించెను 

స్థిర 6 బెద్దన సుకవిచెత శ్రీశ్రీ జేయున్‌, 33౫ 


ఇది శ్రీమదుభయకవితా నిస్సహాయసాహాతీవి హార 
కాణాదాన్యయ తిమ్మనొర్య కుమార వినయ 
గుణధుర్య పెద నార్య(పణీతంబై న 
భ(ద్రాపరిణయో ల్లాసంబగు 
ముకుంద విలాసంబను 
మహా పబంధంబునందు 
తృతీయాళ్వాసము 
. సమా పము, 













క్‌ శా 


అకా 


న్‌ 


కందద్వయగర్శిత చంపకమాలిక 


ఆశి విమలా యనంతసుకరా కమనీయ యళోవిహార క 

ల్సిత సుమహారరితిక నవినమిలజ్ఞయతా వధాని నం 
ద్యతరవిభాతమాతత సదాసవవద్వరధామ జాలసం 

గత నవనాయజాతవరగౌరవరకీత సోమభూవరా | (1-291) 














వత ల ౨౭వ 
[5 యప్ప 5 రేశ్‌ దాన ర 
[వ చదూద ౧ శరర 65 


కం॥ శ్రీకా గరుడాంచద్వా 
హా శివసఖలలితశీలి యాద్భృత కేళీ 
దాశరథి కనకరశన ద 
యాశరధి శితాంబుజభ వ యంచిత విభవా ! 


చ|కబంధము 





ా॥ సత్యోపేత సు కే? సోత్కర శమీసంవీద్విచార (పథి 
నిత్యాడంచిత శర్మమందిర సుపాణీనుత్యభా కృష్ణమా 
సత్యానాథనవస్వభూతి రసలత్యాతీగ్గ రీతీఖనీ 
నీత్యుల్లాస విధాని తల్పసమకంధీ వళ్యమాభామినీ (2 _ 279) 


£09 


ముకృంద విలాసము 





సో 





నే ల న 


wy, 








స్త్వ 


a = 4] క్ష 
మే 
₹ గ 
క మాగా mE 

[= 

ఇ సహ? 

"LaF 

Te 
జజ ఇ జీ 
Fa a వ్‌ 
క్‌ య్య 
ర్ట 
౯ వో 
“స్స 
జీ 
a. చ) ల 
ళన మె క్‌ ళ్‌ 
ఆసు a న్కు ira ల్‌ 
ఎనీ ఉల 
> wn” జ గ్‌ గూ 
ల 


వ” Te 





అల 
గా! 


నరాదరా । సురావనా ! సనాతనో ! ఘనాకృతీ ! 
పరావరా | కరాహృతా భపాదపా | కృ్ళబామతీ 


చిదాదృతీ | 


టా 


స్మరాభిరామ ! రాధికాసమాగమా ! రమాపతీ | 


(14) 


సదా, పదా! 


ధరామరాత్మ రాబిత్రా | 


1-2-5 


౨10 ముకుందవిలాసము 


ఛృతబంధము 





దారవతనువభ జయజయ 

సారశమ సమ్మగమహిమ శరహానరసా 

సారసహార నుకరభా 

భారక సురసాయ జయజ భవనుతవరదా ! 9_980 


ముకుంద విలాసము 211 


గోమూ(తికాబంధము 


[ల 


శ్రీరమారసాత్యగత్య సేవ్యభావ్యలక్షణా 

సారదీ వ సారసా వ సారసారి వీక్షణా 

ధీరవారనుత్యసత్య దివ్యవ వ్య రక్షణా 

వెరదృ ప విరగు ప వారణారి రక్షణా. 2.281 


ముకుంద విలాసము 


212 


ఇతోభదబంధము 


సర 











వంశ రాపాక నా నాన కరా కడా 

డీ ! హ్‌ క్‌ 4 

Ey ళ్‌ న్‌ క్‌ } క — ; ఈ, 

fast YU ¥7 ? / * 5 క a 

| ్న sn 1 sa 

| Te వ న స స ష్ట్ర 
శ్‌ nti tun] ౪ 

ల్యూ స్క న ) ¥ క 
1 Wf స్త్‌ రి 11 [భో ar ~~ 

| ం | | # శ | | || ఖ 
ల rT es As 
Ree u | 2) అ | A. ba ౮ 
(మ 2 i) Ff షో f క + (| శీ i a 
క. ర 





AAR 
స 


| i 
— 
ఆ ల 
గ { 
త 
శారా 
లా 
| 
క. 
rds mimi భా శలాక, లా 
భో 
(yr | 
పప 


shy 

oa 

Se 

: — 
3+ 

Kr 
ws 
గక 

we 


J 
న్న 
ఖా 
| 
| 
క 
Jp F 
| 
వ 


4 


ననా - జాగా. 


| 
అ 
oar 


ర. 


YE) 


ఛా 


- mr రకాలకు. 


న 





శ చీ 
PE 





ATEN AE Sh ME ae 4 
జీ 
క 


“న్స్‌ 


రమావాససవామార 
మావతారరతావమా 
వాతాదసాసాదతావా 


సరసానశ సార 


8_819 


ed 
+ 


పద్యాను [కమణికఠ 


ఆంగనలకు వారిని 
అంగనల య్యెడ 
అంగభవుల 
ఆంచునంచ 
అంత గెకయ 
అంత (దచ్చిర 
అంత (దనంత 
అంత(దన కదురు 
అంతట(గే కయ 
అంతట సతికి 
అంతట వారి 


అంత నయా్యద వేం(దు 


అంత నారామ 
అంత బలార 
ఆంత వనుదేవు 
అంద(గజుండు 
ఆందధికులు 
ఆందలరు 
అందు! బెదసోమ 
అందు నీయందు 
ఆందుల నందమౌ 
అందుల వీరును 
అందుల వారస 
అందొళ యిందు 
అంబరవలగ్న 
ఆం౦భోజభ వ 
అకట చతుర్ధ 


వీఎవల్‌ర్‌ 
8.6 8'/ 
8.286 
1_278 
98274 
2.190 
1-180 
లీక 
లి-- 145 
ల. ఏ2 4 
లి_డ లికి 
1వ 
32 1 
1-196 
8-28 
2-158 
ల 155 
1.109 
1-66 
880 
1-131 
1.184 
1-110 
1-280 
8- 126 
3.827 
8-74 


అకట నీ 
అక్‌ లువపు 
అక్క వై దర్శి 
అచ్చట భోజ 
ఆచ్చట మాధవో 
అట(6జని కాంచె 
అట దెవవల్ల భు 
అటుల 6జనుచు 
అటుల నను(గు 
అటుల వారి 
అట్ట తిరుమల 
అటి పదపోము 
ట 
అటి మెదసోమ 
ళు 
అటి ముషివలి 
అ లుగా 
అడుగున మీటిన 
ఆడుగుల వంక 
అడ మేర్చుడ 
a 
అతని గణంబులు 
అతనుతాపానల 
అరిర మ్యళత 


అతివ మున్ను 
అతివిమ లా 


అతినుకృతో 

అ తరువుల 

అరగ్రలటిీ భ[దయున్‌ 
ఇది మును వారి 


8-67 
2౨24 
8_27 
9.244 
1-260 
1.967 
1-282 
2.228 
8-100 
8.221 
1-81 
1.57 
1-49 
-£8 
297 
8.28 
2.114 
820 
2-161 
1-140 
2-83 
1-291 
8-181 
8.280. 
8-268 
8.166 


ల్రీ14 


అరి మొదలుగా 
ఆది యటులు- జె 
అదియు నల్ప 
అదియును వారి 
అకఘవి దేవా 


అన నృవుడనియెన్‌ 


అని చరదనిలు 
అని చూపిచూపి 
అని చెలులాడు 
అని చై | తాదుల 
అని తన కవిశా 
అనిఃన్‌ మీ 
అనీన శుక 

అని వృపతి 

అని వలుమాణున్‌ 
అనీ బహుమతి 
అని బుజగించి 
అని మజీయు 
ఆని మాధవు(డీ 
అనీమివకోటి 
అని మీతో 

అని యావన 
ఆనీ యీోగ।తి 
అనిలా భవదియ 
అని వీరలాది 
అని శుకతిలకము 
అని తుశమునీ 
ఆని హిమకరు 
అనుచుంగల (గ 
ఆనుచు6 జెప్పి 
అనుచు (6దమి 
అనుచు. బీతి 
అనుచుం ఇప్పియు 


ముకుంద విలాసము 
1-209 అనుచున్‌ 
8-140 అనుచు నయమున 
2-42 అనుచు నరో క్తిగా 
2-17 అనుచు నెచ్చెలి 
1.7 అనుచు వన 
8.145 అనుచు విజయ 
8.84 అనుచు విన్నవ 
1-28౨ అనుచు నుధా 
®.108 అనుర క్రి 
8.91 అనువె నెన్నుదు 
2.258 అన్ని యు నారోవాణ 
8-144 ఆన్నియు మాని 
2.219 అపరంజి మెటు(యగు 
$168 ఆవర ౭జి వన్నె 
§_72 అవరాధినె తి 
1-80 అపుడాగతి 
8.2985 అపుడు ద్విజ 
2.198 అపుడు బువ్వుంబు 
8.185 అప్పుడొక నాడు 
1.104 అప్పురి (గల 
2.162 ఆమలిన దాన 
2.214 ఆమితవిభపా 
1.286 అమృత మీడందమా 
9.80 అమృత 6 సంబులో 
5-198 అమ్మమ్మ తావి 
8.85 అమ్ములకుం జెలి 
కి.5౨ 1 అయ్య వీ వెంత 
8_79 అరయంయబసిండి 
8.87 అరయుము 
2.159 ఆరిదరకర 
8.82 అల భోగ 
2_14 ఆలర నన్మి(త్ర 
8.199 అల విదియ 


8.170 
౨.296 
2. 59 
8.121 
1-285 
1-190 
1-202 
2.189 
1- 44 
2.965 
] వి] 
1-201 
లర్‌ 
1.196 
1.197 
8.158 
9.5 రి 
8-275 
1-210 
1.118 
1.46 
8_ 808 
2.108 
2.95 
1.216 
1.218 
2-185 
2-110 
8.158 
1_60 
1-10 
1-148 
2-99 


అలివేణయల 
ఆవధ రింపుము 
అవధరింపుము 
అవురా యను 
అపురా వారి 


ఆంతరంగికుడ 

ఆకొడ నేనొక 
కలికి 
కాళిందివతి 
కుమారుని 


కేకయవురి 

తై కయపురి 
ఆగమభాగ 
ఆ గవానాంతర 
ఆ గుణనతిని 
ఆ చెలువంబున 
ఆ జననికి 
ఆజనవా ర్త 


ఆ జలజాత 


ఆ 
ఆ 
ఆ 
ఆ కృష్ణుల 
ఆ 
ఆ 


ఆటల(బాటల 
ఆటలు వాటలు 
ఆదివిషునకు 

ఆ దివ్యన థాంతర 
ఆద్భ కేతు 

ఆ దేవుడు 

ఆ నందను(డంతట 
ఆ నగవిశేష 

ఆ ననమీల 

ఆ నరేం _దు(డు 
అ వెలయందు 


పద్యాను క మణిక 


1.262 
2.9 
8.2 

8.174 
8.211 


8.62 
2-132 
2-94 
1-170 
2-61 
1-177 
2.48 
1-18 
286 
9-76 
వ. 172 
9-14 
2.58 
2-179 
2_ 19 
2.87 
1-117 
1-80 
l=167 
247 
1598 
లీ. ౨09 
1_288 
వ _209 
2.48 
1-148 


అవ్వనజారి 
అవ్విధిందలచుచు 
అనమ।| వభా 
అనమావ (కుతి 
అభి రుచికొవ్పు 


ఆ పురమున 

ఆ పురీవరినర 

ఆ బంగ ర య 

ఆ భ |దతోడ 
ఆభువన కల్పిత 
ఆభోగవమహీ 

ఆ మధుదినమున 
ఆ మధ్వాకృళి 
ఆ మానవతీ 
ఆమోదాన్విత 

ఆ యదువతి 

ఆ యూరంగాంచన 
ఆయెడ నీగతి 

ఆ రాజీవాతుని 
ఆనరా(తి 

ఆ రామవిలాన 
ఆరీతి వార్ర 
ఆబుగురి 

ఆలో (ఒనవ్రన 
ఆలోలక నీలాలక 
ఆ వనముల 

ఆ వనరాజోదర 
ఆ విభుడు 

ఆ విభు డు 

ఆ విరులు 

ఆ వేళకు 


లి! ల 


౨-50 
8261 
1-176 
2.228 
1.229 


1-51 
1_107 
8 28 
8-299 
9-123 
8.317 
1.262 
2.210 
1-88 
1.288 
9.224 
1-211 

8-39 
8_2£8 
8.83 
2elll 
8-149 
8.260 
8_247 

1.94 
1.246 
1.194 
€_296 
e.277 
1.248 
కి. 110 


216 


ఆవేళల 
ఆశుగముల 

ఆ నమయంబున 
అ సనుయందబుల 
ఆనవభల 


జ నాశం 


ఇంచుక 

ఇ తయును 
ఇందునందు 
ఇందు నకల 
ఇం(ద్ర(పన్థ 

క్షం wes 
ఇటుల(బటు 
ఇటులా కుటిలా 
ఇటులుందరమ్మ 
ఇతని యాక్షృతి 


ఈ చందంబున 
ఈ చ| కవాణి 
ఈ చిలుక ఫల 
ఈచదా 3 బోరాదు 
ఈ మానిని 
ఈమాడి 

ఈ ముష్టి వల్లి 

ఈ యందంవీ 

ఈ యాదరణ వీ 
ఈ ర మేకు 
ఈరీతి. దేరు 

ఇ రీతివ్‌ చ్యార 


ముకుందవిలాసము 


8_2:1 
8.58 
2.08 

8.214 
1.281 
2.249 


8.66 
2.188 
8-191 

1-92 
1.161 

1.17! 
2.275 
లవ 19 
8.288 
3.205 


2. లీ 
8.280 
2_ 15 
1.278 
§_94 
2-122 

1287 
2.127 
2_280 
£.207 
1.166 
బి22 41 


ఆ సూత్ముము 

ఆ వారికింగుమారు 
ఆ వారిగా కి 

ఆ వహారికాతుల 
ఆ వారిదోవా 

ఆవే రమేకు 


ఇది చకతటి 

ఇది వృపధర్మము 
ఇది మదీయ 

ఇది యుయ్యది యో 
ఇ3 వమదేవ 
ఇన,డవ రాళ 0ంజన'( 
ఇను(డు వచ్చు 
ఇగువ్వురు 

ఇ పిగ ణా 

ఇవి పారిజాతంబు 


ఈ రీలినచటి 
ఈరీతి చాత౭౯డా 
ఈరీతి ని. దారుణ్య 
ఈ రితి నీతి 

ఈరీతి శౌాఏ 

ఈ చే_వతకా। ది 
ఈ లీలన్‌ వాలికవై 
ఈలీల నచట 
ఈరీల నకల 

ఈ వనల త్మీ 

ఈ వని ఆకామశ్రి 
ఈవిధిని వయో 


2.148 
8-102 
2. 168 
2-245 
1-156 
8.13 


8.7! 
8.219 
2.26 

2! 
2.289 
9-47 
2 (7 
8.200 
1-154 
1.2179 


2.54 
2.86 
1-160 
వ్‌ లి 
2.184 
2.266 
1.290 
278 
8.84 
2.218 
278 


ఈవిధి వివిధ 
ఈ నతి 


ఉభయ దిక్కా కా 
ఉర్వర వీర 


ఎక్కడినుండి 
ఎన్నడు రామో 
ఎన్నడు వారి 
ఎగా వుడు 


రూ 


కదినం౦బ 
రకత 


fn 


రూ 


తాద్భకళశ 
దివ్యతర 

ఏ నాతి 

ఏను తిర్యక్కు లీన 
ఏను [పొద్దు 


లా 


గ 


ఐనను నా 


ఒకట మాకు 
ఒక దినమూా 
ఒకపరి 
ఓఉకమూాలు 

ఒక యేట(జిక్కె. 
ఒక యోరగా 
ఒక రొకపనిి 


పద్యాను కమణిక 
1.2864 ఈ నునాన 
2.203 
డ్తా 
ల.106 _ ఉస్సని మదిలోన 
l=l7 
అ 
2.278 ఎల్ల లోక 
వురి లల్లి డడ బేర్కొమ 
9.8 ఎవ్య రెలు (గని 
1.18 | 
ఏ 
224 ఏనొక 
8.197 వ పరమెళశు 
1-91] ఏమమా* మేమిట 
౨.15 ఏరాజవరు నేని 
2.74 పవీధరి-జూచన 
2.189 
ఖు 
2.90 
ర 
2.218 ఒక వేళ నుర్వివై 
1=188 ఒక శుభదినంబున 
1-¢€9 ఒక వారి 
§.185 ఓనరు ముఖంబునన్‌ 
పహ ఒనపరి గబ్బిగుబ్బ 
1-188 ఒనవరి మొల(కై 


ల్రీజ29 2 


217 


8.177 


2-144 


2.281 
2.181 
2.150 


2.41 


2220 
2.151 
1-128 
2.212 
1-10é€ 


బిబి: 
2.5 
2-2 
బం" 
8.214 
2-69 


218 


క్రీ కన్నియ 


వచె సెనని యొకరి 


శంఠమునకు 
కందనవోలు 
కందర్చరన 
కటితటుల్‌ 
శ్రదళీలల 
కనినది మా।తమే 
కనన వుడాఖి 
కన న యోధ్యాంక 
కన్నులు పద్మ 
కవ్చింత దోవ 
కమల6బు చెలి 
కమలాయె 
కరకల్పశాఖా 
కర వోటులు 

_ కరిశిరోర్సిత 
కరణ నవోయ 
కళలరవంబుల 
క లికికి 
కలికి చల్లని 
కలికిమిటా 5 
కలితరుచి 
కలిత నుఢధాంళు 
క లుగుదురొక్ష 
కలువల విందు 


ముకంచవిలాసము 


£84 


= 1B 


1.147 
1.42 
ల-9క్‌ 
285 
1.168 
ద=2'ర2 
d.-82 
1-62 
స =209 
&_76 
ఎం౨11 
£2 
ay: 
తి. 1830 
1.90 
1.173 
1.240 
తక్‌! 
8.31 
8.2993 
1.272 
a. 1౪7 
Ay 
8.49 


జెరా యూ రాజానన 


కాంచి _వజాంగ వా 
కాక వుల వాక్కు 
శాదివగ్డ ౦బు 
కానకకన్న 

కానుక లేనిక 

శాల సమాద్భతిన్‌ 
శావున మా 
'కాశకరూళ 
కాళింది [తోవ 
కీరము శారి 
కీరము సెప్పిన 

కీ రమ్మునకున్‌ 
కుందవిలానము 
కుంభ కుచ 
కురుకులు భూరి 
కులుకు( జెక్కులు 
కుల్యున్‌ శుభ 
కూడి (వ ద్య్యుమ్ను 
కృ తిముఖమున 
కృష్ణ ద్రశావా క్రి 
కప జయ 
కేకయపతి 
కేళవుండగు 
ఇక యీఖ ర్ర 


22201 


కొమ్మా కొమ్మని 
కోకిల కలకల 
కోపమ్ముున 


ఇలనమున 


గగనా బ్ర్‌నడ (గు 
గతి మ కెభము 
గళ్ళమున శంఖ 


ఖు టియిం చెంగటి 
మఘనతరుల 


చందురు లేకడంచు 
చదలీ కదళీ 
చనుగొనగవ 
చలువ చెలువారు 


చంచచ్చంచల 
చంచత్కువలయ 
చంచత్సవా(న 
చందన్నశో ల 
చం[దశాలల 
చకమంద అికన్ని 


పద్యాను[కమణిక 
8.110 కొనునకె 
1-250 _్రాన్నెల జాడ 


9-118 


Sl! 7 
1= 25 
£129 


శ్ర 


2.73 
6-85 


lel 
వ్ర ఈ 1 
9-2. 9 


1.26 


2-116 


న్‌ క్‌ 


వ న య 


1.274 


1-241 
1-108 
§_291 


tx | 


గిండో నంపగి 
గురు భూమీ 


గాల మిటారి 
C౧ 


ఘనదివ్య 


భునవయః 


చలువయు 
చూశిటు 
చొచ్చి త 


చతురతయు 

చతు రాన్యు 
చమరినికర వాల 
చారుభూరి[ కియా 
చికిలిక డానీ 

చికుర ముళా 


8.182 
లీవర్‌ 
8.57 


8.178 
1-47 
1-188 


2.16 
Dalle 


1.199 
2_2100 


S717 


98-1899 
la929 
1-270 
8_ 192 
8-290 
వై 178 


920 


చీకుర ₹_ వాలంబు 
చిగురాకుజిగి 
చిన్నారి చూడి 
చిన్నారి చెలువంపు 
చిటుత [(వాయము 
శఅిలుకశొరులు 
చిలుక చెప్పినవై న 
చిలుక పల్కులు 
చిలుకల కంతములను 
చిలుకలు లేవె 
చిలుకా చెలిళాడ 
చిలుకో వరువపు 


జవరాలి సెళుల 
జోకం గ్‌ జ్జగి 
తఊోలల్‌ వాడుదు 


జనకుడు భువి 


తగదమ్మా యిది 
తగు శృంగంబిల 
త్‌నకడకిటు 
తనళన్న వెనుక 
తవకీర్తి పు[తి 
తనకు(గల దివష్ట 
తవనేకును నముుఖ 
తనకు మజి (మొక్కి 
తన గౌరవావృ త్తి 
తన చిత్తమున 
శన దివ్యచి త్త 


ముకుందవిలాసము 


లి-155 
2.81 
2.124 
1-256 
8.19 
8.184 


లి 40) 
9-249 


1-286 
2_193 

8-6 
8-176 


2.208 
9.112 
2-686 


2_187 


బి 15 
1.1౯2 
9-284 
2_118 
1-41 
1-198 

8_80 
9-281 
1-178 
1-162 
1-286 


tm | 


చివురులరంటి 
చెంగలువలు 
చెలిందల (చు 
చెలి నఖములు 
చెలినవంగుడు 
శెలి నాతో 


చెలి యూ బలవంతులు 
చెలి శృంగార 


శెలువై న కీచకము ల 


చేరల౭గొెల్యవచ్చు 
చేర మయుండు 


జననినొక నవతి 
జయనంర తత 


జలములు (గ పొంచి 
జిలుగు వయంట 


తన మానన 

తన రథమున 

తన రథ్యవాయ 
తనరవ్‌ వాస్త్రకరణజ్ఞు 
తశలోనుండు 

తన శి వావిర్శూతి 
తను దేవతా 

తమ వించారర 
తమ మేన త్తను 
తమ్ముల యుదద 
రముుల లేజివురుల 


8.99 
1-180 
2_274 
2.121] 
8-111 
2221 


1-129 
58-269 


2. 149 
2.294 
1-182 


2.271 
9-912 


9. 124 
§_112 


lal 
లీ_2ిలె 
1-78 
2.2850 
1-101 
1-59 
1-159 
9-118 


ee 


2.206 
2-120 


తరతమవృ్ఫ తీయు 
తరుణమ్ములై న 
తరుణీశతనురుచి 
తరుణీలావ ణా 
తలంచిన నస్తువుల్‌ 
తల్లి యు6దం[డియు 
తామర సంబులు 
తామేటి దొరం 
తారక్రములు గగన 
తిరుమల రాయ 
తిరుమల రాయ 
తిరుమల రాయల 
తీరుములరాయ 


దనుజభేదన 

దయ పర్వ 

దత్తత భర్త 

దాత దయావిళశిష్టుడు 
చానవ మాననతీ 
చానింగై కొని 

చాని సొగనువడకలు 
చారవతను 

'తారుసరథ త్న 

దిగ్గున మణలి 


ధరణీనాయక 
ధర మధువోరి 


నందనవనమున 
నత తపుందునుకో 
నను నందవరపు రా 
నన్నయభట్టు 
నరవారి రూపము. 


పద్యాను కమణీక 
§.220 తిలకించి తల్లి 
§8_264 తిలకించి యటుల 
2_ 1198 తిలకుసుముంబు 
వే తుంగంబన నుధ 
2_265 తూచా తప్పక 
§8_287 తెలివంగని 
2_207 ఆఠరివ తళుక్కువన్‌ 
2_29 తెల తల వాటి 
వ్రి_ 4రి తెలువవె యిట 
16" తొలిమినుకుల 
1-69 తోరంబున 
1-66 తివదంబులచే 
l=] 


1-6 
1-15 
1-81 
1-79 

1-161 
2.256 
1-222 
2.280 
1.124 
8.218 


9. 1898 
1.249 


1.€07 
వ్ర 189 
1-28 
1-15 
le1d2 


దినమును (గమ 
దివియను నుర 

దీని కుచాళింగన 
దీవములు (పమీత 
చై_వతవర 
దొఆఅసెటోయీో 
ద్యుమణి వడంగ 
ద్వారక ద్వార కాంత 
ద్యారక్‌ వవేళ 
ద్వారవతినుండీ 


ఛారారీతి నమీర 
ధీరుల నుగ సేన 


న రాద రా 
నరు(డుండ నేమి 


Pa 
నలు విక్కీ దట్టమై 
నవనవస్యంద 
నళినదళాతుని 


వవ, 


2-72 
9_215 
2_104 

98-50 

2_75 
9257 

కిఎబిది 
9-10 

§_6 1 

వ_౨8 
1-128 
8-270. 


వ్‌- 44 
8-56 
వీ_21ల 
§_48 
1-269 
8-188 
లీ _శ్మీలె.. 
వివి" 
1-199 
2.158 


1-128 
8-168 


1-267 
1-181 


౨.59 
2.98 
1.187 


292 


నాకజపీనై క 

నియతి 5న జయుడు 
నా కలలో వచ్చిన 
నాకా రాష్టవ్య్మాతి 
నాట బె చెటి 
నాలుగుది నాలు 
న్‌ండుజల్వలు 

నిజభ జసాలి 

నజ శ ర్యావల 
నిడుదకన్నుల 

నిను వీడ్పొ నియట 
నీ$థ నువనువ 

నీ కోరిక నే వెటుంగును 
నీ చెలువు కిచ్చె 


వంకజోదర 
పంకభచా పి 

వగ లొెగింగాంచి 
వతికి విడమిచ్చి 
పదముల జంఘలు 
పరములన-.టకు 
వద్భుద్భశ 
వద్మనిలయ 

పద్మా భవదచ్చందా 
పద్మినులానవ 
పనివారి వై నల్లి 
పరిజనమ్ముల 
పజపుగ దోచు 
వళికి నిజాలు 
గలుకులరీతి 
'లుకులు గమ్మని 


'లుకులు సిలుకొల 


వలుమాణు నలము 


ముకుందవిలాసము 


ద్ర ౯2 
1_179 
2_1b7 


]_4లి 
sal (1.1 
వీ 1/9 
వళ 
వంలిలప 
’-10 


1-99 


2_ 49 
§-918 
1-247 
2_1 18 
8_3929 
8-147 
2_ 1566 
2.252 
8.21 
1-220 


2-174 


es 


నీ వదముల 

స్‌ ఎదజీ బెండ్ల్డాడికి 
నీ నత్పథ నఎచారత 
నుదురై క 
నూత్నము౫ మెరు 
నెజీమిజబు నధర 
నెణల్‌ అక్కకొనలు 
నెలకున్‌ వెన్నెలకున్‌ 
నేను సాంగ శారు | 
నెనమి యొన6గ 
నేనేమి వారి(గన 
నేమున్నీ నడి 

నోవక పోవక 


పలువింతలు గల 
పల్ల నతి 
పసిడి తాయెతల 
కనాంటి మేటి 
పాటలు నేర్చుదు 
పారావత వారా 
పాలవా రాళ్‌లో 
పావరకళిఖ నను 
పిలుదుందీవి 
పిలిచిననేమి 
పుప్పొడి తావుఃన్‌ 
పురము నలంకరించి 
పుముల్‌ గోవుంముల్‌ 
పురము సిరిమెణజణయ 
పురుషో త్తిమాష్ట 
వురుషో తము(డై 
పూటల బూటలన్న 
వూని [వ్రచేశునిన్‌ 


2_165 
2178 
ఐ_ 195 
వ్‌ వనే 
1-105 
291 
1-244 
2_202 
2_169 
h=185 
వీ-29 
Dat 
8_2:£9 


పూవుల ఠవులం జెలి (గు 
వెద్దన(గా నెసంగి 

సరు వహించి 

వై దలిర లొతు 

పొదలు దూరంగ 
(వతివింద్యున్‌ 


బంధులు (ప్రియ 
బంధువిరోధి 
బంధువులొప్పి 
బవహాువిహి కా 


భంబుగటదే 
భ(దగతి నృపులు 
భ|దనాగగమన 
భ (దాసోదరు(డ 
భ వవంళోద్భవ 
ఛారతిచేంగల 


ముగళముగజ 
మంగళనూ తము 
మ చెలవై నృప 
మందారకుంచా 
మకర కేతునుఃడన్న 
మజ ననూడను 


మణీగణ కిరణ 
మలినీతి నల 


మత్సరము వీడి 
మదథభాస్వద్దను 
మదయు కుల 
మద వతికిన్‌ 
మధుకరవృ త్తిచే 
మధురనము 


పద్యాను కమణీక 

1-284 (వమదోద్యద్భలమెన 
1-897 (పసయతి నగా|గవాన 

1.289 [పాయవుసిరి 

వ్‌ ప బి [పియమున' గని 

LET [వమమున దృష్ట 


Cg 


cs 
| 
ప్రాస కిలాడి 5 న్‌ 
న అ ॥ 
శ్వ ల 


ws) a ci వ 
యా 
శీ 


వ 101 
లీ-2 42 
8-181 
1 
8-288 
8-807 
ఐి_27 
8_9/ 
9-89 
2.80 


బిరునుం దెలి 
చెకుకు తళుకులు 
బేడిసమీలు 


భఛావపుంజి తరు 
భుజ శ ర్య 
భువనజాత 

భూ దారుండును 
భుూమావామూా 
భూవర వైరము 


మగధురివునధరము 
నున మొ దేవుని 
మననూన: దెలియ 
మనుజుల నంవత్సుక 
మయవిర చిత 

మణీ జూనువు 
మజటియు గోటు ముండు 
మణి"యును దిన 
మజటియును శసా/న్ర 
మలయు [పమోద 
మలినతనంది 

మల్లి కావల్సీ 
మహితరన౦ంబుల 
మహివిరాజ 

మాకంద మాకరరిద 


228 


1-168 
2. 109 
9-196 

d= 


8-265 


వర్‌ 
2.102 
2_ 125 


1-146 
8-127 
8-259 
269 
1-206 
2_119 
8-142 
9.45 
8_222 
98-178 
8-70 
1-188 
1-281 
8-202 
1-249 


DA 


మా కన్నియకుంగూరిమి 
మాళంబూతంయగ 
నూధవస్థి తి యిది 
మాధవై కాాశయ 
మానిని వాతెర 
మాయలు పన్నెగదా 
చూ" సమ రామ 

మారా యిదిమేరా 
మారుండ [నీకు 

మారుని ఘోటకందబిగుట 
మాహిమ్మతీపుర 
మీంచుగ వరదుని 
మీన్ను చెన్ను(దన్ను 
మిమ్మేమేమా 
మిసమిసమను 
మీకేయరి 

మీ చితపటముతో 

మీ శాశయు 


యమున నఘ 
యాదవులన్‌ వారి 


రతనాల దొంతి 
రతిమనోవార 
రతి వలచు 
రదవంబులు 
రమణమనుఖ 
రమణు(డిటు 
రమణీయమణి 
రమావాస 


అక్కల నందున 


ముకుందవిలాసము 
2_92(0 మీ రేఖాసౌా భాగ్యము 
1-164 మీచారిజ ముఖ 
8-114 ముందా శమంతక 
2_19 4 ముఖవై ఖరికి 
2_107 ముడిచిన ద్వార 
98-218 ము _తెసుపాలగచ్చు 
?_3919 ముద మొదవ(బొదలు 
వ్‌ ఉచ మునుంగోర్కి గన్న 
వ్‌ రేర్‌ మును నినుంగని 
౨15 మును వారి గాంచి 
8_ 120 మున్నిజపూర్వు 
8-500 మురభంజన 
12817 మృగమచము 
8-918 మెలు (గునకు 
8-218 మేదిని కెన'యెన 
8_141 మేన త్తకన్నె 
2.140 మేనమామ యటంచు 
1-26 ( మొక్కితిన మమా 
1-189 యుకులనన్నిట 
వి=వవి0 
1-280 రమ్ము నుమా 
1-192 రమ్మామానగ రికి 
1-126 రవిభాతమాత త్ర 
2.108 రనికాగేనరుడౌ రా 
1.683 రాజుల నమస్త 
ల.294 రాజవాంనల 
2_§9 రామా రావణముఖ్య 
8.819 
2.199 


వ్‌ 185 

9౪-89 
2-178 
2-128 
1-118 
1-114 

౪-19 
9-248 
2_197 
8_218 
1-120 

ll 
2205 
9-18౮ 
9-265 
1-282 
లవ ౩ 


2.164 


2_142 


2_ 163 
టై (2 
1-298 
2.285 
1-1£8 
1-108 
§_814 


లలిశముఖేందు 
లతణముల శుభ 
లకీ ్మవాదయారది 
లాలసమున 


వచ్చిన రాజులందు 
వచ్చినవాడు మాధవుడు 
వనజము వటనంబగుటను 
వనమాలికడకు 
వనరువోలో॥క 

వరకరు ణాఖి 

వర శేశవదేవాంకిత 
వరధర్మయు కి 

వరపర్వ్వ విస్ఫూర్తి 
వరునెదుట దంత 

వలపు రెట్లంప 

వల పె నదాని 
వనుదేవచిరభాగ్య 
వసుధ శృంగార 
వాణీశుండు శచి 

వాని కన్నులు 

వారక నేనొ కొక 
వారణముఖ 

వారినిధిన్‌ భూరి 
విదియ చందురు(డతి 


శ శుబలచ్చిదా 
శరణాగత రతునకున్‌ 


పద్యాను క మణిక 
అ 
2-170 లేమ కుంతి చెల్లెలు 
1.227 లోక వుల నేర్చు 
2.60 లోశావనమును 
వీ. 1268 
వ 
8-154 విధి లిఖించి 
8.210 వినంగనంగ 
1-144 వినమో కవమోా 
1-258 విమమొకనవింత 
§_12 నినుమో మాధవ 
1-(8 విమలా యనంత 
9.8865 విముఖ ఛావంబున 
ule విరవహుల పై వచ్చు 
1-287 విలసితవార్ము 
8-286 వివరింతు మతుల 
8.6 విశ్యనుత (శ్రుతి 
8.171 వీర వభనకు 
1-135 వృవముల (గాచు 
1-284 వెడలు తెణంగాలుంగ 
8_2b1 వెన్నెల చిచ్చున 
§_24 వెలలేని మి 
2_188 వెడ్క_ దమవెంట 
8-888 వె కుంఠనగరోవ 
వ్ర 16 వె రులు మటి 
2.100 
న 
1-119 ఇరికమా 
1-92 కి విళములు విడిచి 


ల్రీ2( 


వ=15 1 
2.54 
2.8] 


2-108 
1-216 
9-208 
2. 188 
2-180 
1-292 
లీ_2లెశీ 
8-24 
1-118 
1-14 
1-8 
1-40 
9.182 
1-185 
9-98 
2. 187 
లబ 0 
2. 12 
8_22§ 


5.90 
లీ_278 


226 


శిశువుల కుంబశువుల కున్‌ 
శుక బోధిశార్ధ 
శుకమా వదన 
శకము వచి.చుట 
శుభ మెన విధి 
శోళ్లనమేె విష్షునకున్‌ 
ఇశారకిగేఃయ 
శాప్రమాళుల్‌ 
(శ్రీకరంబు రమా 
శ్ర! రక్చమ్లి 

(శీకలిత రామ 
[శీకలిళాంకుడు 
[శీకల్యాణోత్సనమున 
[కీ కాంత కొలువు 

ఢీ కృత నన్ని వేళ ము 
[శీ తిరుమల 


శీధవసదావిబుధ 
[ళీ ఢారుణీంళతుల్‌ 
[శ మవానీయముష్టి 


నంపూర్ణ నంపత్పరంపరా 
నితికిని శిరనం శై 
వఠినీతంబము 

నతులు విలానకళా 
వత్యఖాషా 

సతో పేతు కేళి 
నద్వర్యోపలర మ్య 
సవకాది యోగీం| ద 
ననయతనంత 

న వ్రదళీఘన 


ముకుందవీలాసము 


2_247 
౨.౨6౨ 
2_ 192 
9_172 
289 
9-322 
9-248 
1-238 
2_45 
బ్ర 1 
1-18 
1-81 
2.187 
1-150 
2_44 
1-665 
ల-884 
1-52 
1-88 


1-56 
లీ- 245 
2.281 
లె 117 

1-59 
2-279 

1- $0 

2.9 | 
1-176 
1-288 


|శీిమహి ళా 
[శీమాంగల్యవతి 
[శీముస్టి పల్లీ 
ba’ 
[శీమెల్‌ గూర్చు 
[శీర ంజికాకార 
[శ్రీరవణీ మదంశ 
(శీర మణీపతి 
[లీరమణీయతందనరి 
[లర మణీయతన్‌ 

| శీరమణీయ మైన 
శీరమారసాత్య 

[శ్‌ రాగరంజన 

(శ రామామణీ 
(శీలలనాంళ 
(శీవిభుని దేవి 

(శా గ రుడాంచచ్వావో 
శుత కీర్తి వేర (దగు 


(శుతకీర్తి నుత 
[శుతిపదకమలీల 


సమదభాస్వద్దను 
నమయభివగ్వరుండు 
సమయన్వీకృత 

నర సతమ (కమా 
నరననస్ఫూర్తి 
సరసాలంక్ళతి 
నరసావంళీ 
నరనీజయుత 
సరసిజరాగము 
సరియె కద 


1-99 
1-9 
1.86 
2-1 
1-1 
8-809 
2-_ 188 
§- ౩౫28 
98- 150 
1-26 
1.100 
2.281] 
2_ 25 4 
1-82 
1.2 
2-56 
1-224 
2_58 
2_67 
1-118 


8.3 06 

ర-_ 42 
9-౪92 
2. 129 
2_2 46 
2.248 
95.916 
1-151 
8-269 

2-852 


నరిరాకన్‌ వారి 
నరిరాశ నడకు 

నల్లి వవంబును 
నవములు భూనురులకు 
నవితృం'డాది 

నవాజని తక్యానంద 
సవా జన్య (గో ధాంకము 
సాదివివోరత 
సారంగంబు వానించు 
సార నముఖథావంబుల 
నీతిగ ళుండు 
నీరిఇావాసమ 

సిరికి వరుంతు 
సిరిగాధివు(డిల 

నీరి గుటించిన 

సిరుల గభీర 
సీరమునను 
నుందరీద్యుతి 


వాత్తుక ధూరుండీ 
వారవరమేవ్షి. 
వారి(గనుగొన్న 
వారికరపాద్‌ 
హారికానత్సివై 

వారికి చాపల 

వారికిన్‌ జాంబవతీ 
వారికిన్‌ సోదరి 

వారి కులుకు 
వారిణవితోచన ల య్యొడ 


పద్యాను కమణీక 
1-149 నుకరగ్భహీత 
2 l17T సుకవుల కొక 
8.25 సుక్ళతరసోదయా 
1.251 నుదతీరుచిరాధర 
lall నుమన స్థితి 
వవ రి నుమముల కము 
8.78 సుముఖత కుభ 
బి. 97 నురమణీహిత 
1=వివిక్తీ నురలు వేడగ 
8.122. నురసాల సమళీల 
8.68 నూన్యశ రగురుని 
8.820 సోగ మెటుంగు 
]1=1లీ9 సోదర నమ్ముత 
1-54 సోదరు(డవు భయ 
1-88 సోమా సితగుణ 
1.192 సోమునకును 
2.896 స్వామీ మీదర్శశం బెట్లు 
9.969 స్వామీ యో మీ 
హ్‌ 
8-85 వారి ణాత& నంచు 
2.242 వారి ధర్మా(శ్రయము 
8-168 వారినగరి వస్తు 
1-158 వహారినాభీకమలంబు 
8-167 వారిపచావిర్భూతి 
8-188 వారి పువ్వులు 
1-70 వారివి ( బంచాయుధములు 
1-6 వారి భ(దాన్వితు 
1-145 వారిమూననమున 
లీ.241 వారి (మొక్క (దల్ల(ఫ 


and 


597 


8.112 
1= (శీ 
బీజీ 

§.180 

1-191 
292 
2_20 

2.154 

1-89 

1-282 

5-902 

2_T79 

2_181 

1-209 
9-79 
1-84 

2.40 

1-229 


2_270 
1-102 
1-200 

1-7 
1-121 
8-184 
వి-వ్లి'/ప 
5-2 8 
2.19] 
లి=వి = ఖ్లి 


228 - 10 


ముకుందవిలాసము 
వారి యని శారి §.129 హితులంబురోపాతుల 
వారి యాజ్ఞ 8.9525 హీరసారనరాగ 
వారి యిపుజే 8.8 పీరనుభాను లేవములు 
వారి యీగిరులన్‌ 1216 హెచ్చిన కూర్చి 
పారి యీరీతి 8.2265 హామాంలరుడట 
వారి వత్సరకతికి వర్‌] ఉూళినుతా కేళిక్ళతా 
వారి వారి నెదుర్కొని విఎబిల్‌వీ వాదయమున మును 
వారవాయముఖ 2.258 వాచ్యానపద్య 
వా న్లివురభ ర్త 9.195 
తరి మును 8.69 
is, 
| 2 న 
| Ly Cr. 
తవు శ * రా. |Z 
ay య. వ | 
మళ! ts 
et 


1.174 
1.16b 
2288 
1.242 
8-248 

1-98 
1-142 
1.278 


సంకేత సూచి 


ఆంధ సంస్థానములు అ సాహిత్య పోషణ 
కాకతీయ సంచిక (1985) 

గోలకొండ కవుల సంచిక 

పబంధ రత్నావళి 

ముకుంద విలాసము 

యఇాళ్ళోక తాత్పర్య రామాయణము 


వరాహా పురాణము 


Do ఇ ల OTD ™~ 


12 
18 
16 
20 
ల 
ల 
45 
ర్‌లి 
56 
58 
66 
66 
71 
71 
5 
el 
68 
54 
g6 


12 
18 
14 
1] 


సవరణలు 


ఉన్నది 


సీలను 
ధరమ 
శార్య 
(సిద్ది 
రామ 
ముష్టి 
'జెల(6గి 
జిగి 
విలానము 
3౪ 

నవతం 
చారం నరత్న 
స్ఫ క్కువ 
'నెలచే, జి క్కె 
బ్‌" ల్భ 
వచ్చెం 
వలయు కేళి 
సవోయది 
సుర 

వరా 
ఎటుకే 
కారణము 
మనీషా 


(బద్భు 


ధ్యాసిని( జొచ్చి 


ఉండ వలసినది 


నీలను 

ధర మైన 
శౌర్య 
(సిద్ది 

పామ 

ముష్టి 
చెలగి 
నెల(గి 
బలానము 
౭9 

నవతన్‌ 
తారు నరత్న 
[సుక్సు9వ 
నెల చిక్కి 
వొల్చె 
వచ్చెన్‌ 
వలయు? 
సవోయ 
సురా 

పరా 

ఎలుక సేయ 
కారణములు 
మనీవ 

బద్భ 
ధ్యాసని చూచి 


90 
94 
98 
95 
100 
105 
104 
వి 
121 
124 
124 
125 
126 
129 
144 
155 
165 
167 
167 
177 
186 
188 
189 
190 
192 
198 


bo 


11 


౧ 60౧ ™—= 0 


17 


20 
13 
21] 
21 


20 
20 


29 


17 
15 


20 
19 
ll 


ముకుంద విలాసము 


ఉన్నది 
చిరురాగు 
సనతిన్‌ 
చంచ్యుంచల 
క్రవైఖరి 
బోల్చి 
బూసు 
మరుల్లొనన్‌ 
మద్యిము 
డడభవు 
సుర్షప 
బెల్టరా 
నిం [భాత 
మధూ 

ఈ లీలం 
విరహపు 
ద్వితీయా 
ద్వితయా 
నరేం[చుల్‌ 
కప 
సుర౦బు 
పహారివార 
నురోః 

౬౬౭ 
యధోచిశ 
చనవు 
సంచర 


లీ గిల్లీ 


ఉండ వలసినది 


చిగురాకు 
సతిన్‌ 
చంచచ్చంచల 
చ|కవై_ఖరి 


